


"All that we are is the product of what we have thought" 
is "We are what we think." — Dammapada. 











సంపుటి 10 ఫిబ్రవరి 1998 సంచిక 2 
వ్యవస్థాపక సంపాదకుడు : డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఆలపాటి 
బషయసూచక 

“భూతల స్వర్గంలో విరిసిన కమలాలు” - కె జితేంద్ర బాబు 
“రెండో “చీకటి యూరప్‌ శిశువును? - జెస్టా మీ - వోష్‌ 
ఆత్మన్యూనతా భావననుంచి బయట పడాలంటే - అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 
స్వప్న భీభత్సంలో అక్షరాకృతి -స్రా వెంకట్‌ 
అశ్వఘోషుని వజ ఘోష - బి. శివలింగం 
రష్యాలో రైతు - కీశే జి.వి. కృష్ణరావు 
జీసస్‌ క్రీపూ. 12 న సంవత్సరంలో జన్మించాడు? - మిసిమి వర్క్‌షాపు 
విడిప్రతి రూ. 6/- వార్షిక చందా రూ. 70/- 


ముఖచిత్రం : తారామతి నాలుగో అట్టు చిత్రం : (పైమామతి 


Printed & Published by BAPANNA ALAPATI at Kala Jyothi Procéss Ltd., 
1-1-60/5, R.T.C. X Roads, Musheerabad, Hyd-20. Ph. 7645536 


సంపాదకుడు : అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 


(చద్దాలజలి 


“నేను ఎవరిని! అని చాలమంది ప్రశ్నించుకొంటూ ఉంటారు ఈ ప్రశ్నను గురించి మీరేమైనా 
ఆలోచించారా?'' అని డా. రపేంద్రనాధ్‌గారిని ఒకసారి నేను (ప్రస్తుత సంపాదకుడు) 
(ప్రశ్నించినప్పుడు, “వేదాంతులు మాటాడుకునే ఆత్మ ఏమిటో నాకు తెలియదు కాని, నా 
మాళ।త్రానికి నేను దానికి ఈ విధంగా సమాధానం చెప్తుకొంటాను'' అన్నారు ఆయన 


“నేను నేనే. నేనుకు అర్దం చెప్పు కోవడానికి నేను నానుంచి బయటికి పోవాలసిన పనిలేదు 
జీవితంలో అనేక సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి వాటిల్లో నా పాత్రను నేను నిర్వహిస్తూ 
ఉంటాను. మామూలుగా ఈ పాత్రల పరంగా నేను “ఇది? “పలాని అని చెప్పుకొంటాం. కేవలం 
నేను తండ్రి, భర్త, స్నేహితుడు, మొదలైన పాత్రల సంయోగం మాత్రమే కాదు అంతకంటె 
ఎక్కువ నాకు కొన్ని ఆశంసలు, ఆకాంక్షలు, లక్ష్యాలు ఉంటాయి. నన్ను నేను వాటి పరంగా 
నిర్వచించు కొంటాను. జీవనం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అదే జీవితం కాదు అదే 
నేను కాదు 


“నెక పట్టుదలతో పనిచేస్తే నేను “ఏదైనా” కాగలను కాని “అన్నీ'' నేనే కాలేను ఈ 
“కాగలిగే శక్తే” నాలోని సహజమైన “నేను'' మామూలు అలవాట్లలో పడి, గాడి జీవితంలో 
పడి, ' ఏది బడితే అది కాగల శక్తిని,' విస్మరిస్తాము “నీవు నీవుకా' నీవు నీవుగా (బ్రతుకు? నీవు 
నీవుగా (ప్రేమించు, అనుభవించు. ఇలా జీవించడంలోనే నీ 'అసలు తనం” ఉంది అదే “నీవు! 
అదే “నేను' ** 


re జీవితాన్ని, ఇదే పరిస్థితులతో జీవించే అవకాశం లభిస్తే, అవునంటారా? కాదంటారా?'’ 
అని ఒకసారి నేను అడిగాను. 


“నిరభ్యంతంరంగా. అయితే అంత మాత్రం చేత నా జీవితంలో ఏమీ ఒడుదుడుకులు 
జరగలేదని కాదు. అయినా దాని అసంపూర్ణతల తోనే నా జీవితాన్ని తిరిగి నేను జీవిస్తాను నేను 
కావాలను కొన్నది అయ్యాను 


“ఇవాన్‌ ఇల్యిచ్‌ ( టాల్‌స్టాయ్‌ పాత్ర మరణ శయ్య మీద చెందిన నిర్వేదం నాకేమీలేదు 


“=ఇల్యిచ్‌ ఇలా వాపోతాడు: “నాజీవితం అంతా ఒక ఆభాస అయితే?” అనే ఒక అలోచన 
అతని మదిలో మెదిలింది. తను అనుకొన్న విధంగా తాను జీవించలేక పోయాడు. తాను వద్దను 
కొన్ని పనులను తా చేయకతప్ప లేదు చేయాలను కొన్నవి చేయలేకపోయాడు తన వృత్తి పరమైన 
విధులు, తన కుటుంబం, తన జీవిత (క్రమం, తన సామాజిక, ఆర్ధిక అభిరుచులన్నీ ఆభాసలై 
ఉండవచ్చు. జీవితంలో తాను చేసిందంతా ఒక్కవూటుగా అబడ్డంగా కనిపించింది. 
ఇంతకుముందు తాను తన జీవితాన్ని ఎప్పుడూ ఎలా సమర్ధించుకొన్నాడో, ఇప్పుడూ అలాగే 
సమర్థించుకొన్నాడు. కాని అకస్మాత్తుగా తాను సమర్ధించే విషయాల లోని బలహీనత అనుభవంలోకి 
వచ్చింది సమర్దించు కోవలసింది ఏమీ లేదు 


“నేను చెప్పాలనుకొంది చెప్పాననుకొంటాను నేనును గురించి నేను ఏమీ అనుకొంటున్నది 
వ్యక్తం చేశానను కొంటాను”, అని ఆయన ముగించాడు 


“మిసిమి వ్యవస్థాపక సంపాదకులు డా. ఆలపాటి రవీంద్రనాధ్‌ గారి రెండో వర్ధంతి (ఫిబ్రవరి, 
11వ తేది) సందర్భంగా “మిసిమి' తన సంతాపం తెలియ జేసుకొంటున్నది 


“భూతల స్వర్గంలో విరిసిన కమలాలు” 
తారాయతు, (రుమామతులు 


వ. జితేంద్ర బాబు 


సంగీత నాట్య కళా వేత్తలను గౌరవించే సంప్రదాయం పూర్వంనుండి ఆం(ధ్రుల సంస్కృతిలో 
0ది. నృత్య సంగీతాలను సాతవాహనుల కాలమునుండి అన్ని రాజ వంశాలు పోషించి 
5దరించాయి పూర్వం జీవించి, కాలాన్ని అధిగమించిన సంగీత, నాట్య కళామ తల్లులు, 
కాలానికి శో భనిచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వారెందరో ఉన్నారు చాళుక్యుల కాలములో 
చెల్లవ్య,' చామకాంబలు, కాకతీయుల కాలములో ' మాచల్రేవి', విజయనగరాధీశుల ఆస్థానంలో 
రంజకం” కుప్పాయిలు గోల్కొండను పాలించిన అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో తారామతి, 
పీమామతిలు అకాలాన్ని తమ సంగీత నాచ్యాభినయులతో, తమ ప్రజ్ఞాపాటవాలతో, జనవాహినిని 
౩నంద డోలికలలో ముంచెత్తించారు. చరిత్రలో సం గీత నాట్యకళలకు శాశ్వితత్వం కల్పించారు 


గోల్కొండను పాలించిన “మహ్మద్‌ కులీ కుతుబ్‌షా’ (1580 -1612) కాలములో ఎందరో 
ం గీత, నాట్యకళాకారులు, కారిణులు జైపూర్‌, ఆగ్రా బురహన్‌పూర్‌, అహ్మదాబాద్‌, కాబూల్‌, 
గౌహోర్‌, లక్నోలనుంచి వచ్చి ఇచ్చట స్టిరపడ్డారు, కళలను (ప్రచారం చేస్తూ జీవితాల్ని గడిపారు 


గోల్కొండను పాలించిన వారు ఇరాన్‌ రాజవంశానికి చెందినప్పుటికి, చాలామంది ఇచ్చటి 
ాందూ (స్త్రీలను వివాహం చేసుకొని వారిని, వారి సంతానాన్ని గౌరవించారు ఇ(బ్రహిం కుతుబ్‌షా 
ాాందూ (స్త్రీ అయిన భాగీరధీని వివాహం చేసుకొన్నాడు వారి పుత్రుడు మహ్మద్‌కులీ 
ఏతుబ్‌షా అతని భార్య హిందు (స్త్రీ యే వారి కుమార్తె హయ్యత్‌ భకిబేగం ఆమె కుమారుడు 
౨బ్బులాకుతుబ్‌షా ( (క్రీ శ 1614 - 72) ఇతడు ఇద్దరు హిందూ (స్త్రీలను, సంగీత నాట్య 
"భాకారిణులను ఆదరించి, గౌరవించాడు వారే తారామతి, (పేమామతిలు వారి పేరిట రెండు 
గామాలు తారామతి పేట, (ప్రమామతి పేటలు కట్టించాడు అవి నేటికి నిలచి ఉన్నాయి 


రెండు నాట్య, సంగీత మందిరాలను కూడా వారికొరకు నిర్మించాడు అవి నేటికి నిలిచి 
౨నాటి రసజ్ఞతను, కళాభిమానాన్ని తెలియజేస్తున్నాయి 


వన్నెచోడుని కాలములో, రెడ్డి రాజుల కాలములో వసంతోత్సవాలు జరిగేవి. ఆ సందర్భంలో 
ఏంగీత నాట్య (ప్రదర్శనలు దేశదేశాల కళాకారులతో (ప్రదర్శింప బడేవి. విజయనగర రాజులు 
ుహర్నవమి ఉత్సవాలు జరిపేవారు. అదే విధంగా అబ్బుల్లాకుతుబ్‌షా కాలములో 'ముతరాషి 
కత్సువాలు అతివైభవంగా నిర్వహింపబడినవి. సంగీత నాట్యు కళాకారులను అన్ని (ప్రాంతాలనుండి 
ా వించి, వారి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు ఆనాటి ఉత్సవాలలో అబ్దుల్లా కుతుబ్‌షా, 
మొట్టమొదట సారిగా ఒక దేవాలయ (ప్రాంగణములో ఆరాధనా నృత్యం చేస్తున్న తారామతి, 
పమామతులను చూచాడు. వారి నృత్యానికి ముగ్దుడయ్యాడు వారిని రాజనర్హకులుగా చేస్తానన్నాడు. 
గాజాస్టానికి వచ్చి నాట్యంచేయమని కోరాడు. వారు నిరాకరించారు. దానికి కారణం ఉంది. 


(ప్రాచీన కాలములో నృత్య సంప్రదాయంలో, నట్టువ మేళ సంప్రదాయం, నాట్య మేళ 
* కె. జితేంద్ర బాబు ఆడ్వొకేట్‌, హైదరాబాద్‌ 


] (మిసిమి ఫిభ్రవరి 1998 


సంప్రదాయం అనే రెండు సంప్రదాయాలు (ప్రచారంలో ఉండేవి. నట్టువ మేళ సంప్రదాయం 
పూర్వకాలములో దేవదాస్‌ సంప్రదాయం, రాజనర్తకీ సంప్రదాయం అని రెండు విధాలుగా 
పాటింపబడెడిది దేవదాసి సంప్రదాయం వారు ఆరాధనా నృత్యాలను కేళికా నృత్యాలను చేసేవారు 
దేవాయంలో స్వామిసన్నిధిలో జరగే నృత్యానికి, ఆరాధనా నృత్యమని, కళ్యాణ మంటపంల్‌ 
జరిపితే కేళికాన్సృత్యమని పేరు రాజనర్తకీ సంప్రదాయం కూడా మారి దేశి అని రెండు విధాలుగ 
చేసేవారు. 
నృత్యాన్ని కూడా 
శో ॥ “నృత్యం తత్ర నరేన్రాణా మభిషేక మహూత్సవే 

యాత్రాయాం దేవ యాత్రాయాం వివాహే ప్రియ సంగమే 

నగరాణా మగరాణాం (ప్రవేశే పుత్ర జన్మని 

శుభార్ధిభిః ప్రయోక్తవ్యం మాజ్లళ్ళం సర్వకర్మసు'' 


అని “అభినయ దర్పణంలో నందికేశుడు' ఏ ఏ సందర్భాలలో చేయాలో నిర్దేశించాడు 
పట్టాభిషేకం, తిరునాళ్ళు, ఉరేగింపు, దేవతోత్సవాలు, వివాహము, (పియసంగమము, పుర(ప్రవేశం, 
గృహ (ప్రవేశం, పుత్రోత్సవం మొదలైన సందర్భాలలోనే శుభాన్ని కోరే వారు నృత్యాన్ని చేస్తారని 
నిర్దేశించాడు. 


నాట్య మేళ సంప్రదాయం వారు కూచి పూడి లేక ఇతర భాగవతులు లేక కలాపాలు 
జరిపేవారు. వీరు వీధి నాటకాలు, నృత్యనాటకాలు దైవసంబంది, రాజ సంబంధి ఆడెడివారు, 
గోల్కొండ రాజుల కాలములో వీరు సంచారం చేస్తూ ప్రదర్శనలిచ్చేవారు 


దేవాలయంలో ఆరాధనా నృత్యము చేసేవారు రాజాస్టానాలలో నాట్యం చేయరు. రాజనర్తకిలను 
దేవాలయంలో ఆరాధనా నృత్యం చేసే ల్లర్లత అనాడు ఉండేది గాదు. ఈ తారామతి, (పేమామతిలు 
దేవాలయాలలో ఆరాధనా నృత్యాలు చేసే సంప్రదాయానికి చెందిన వారు వారిని (క్రీ.శ, 1630లో 
జరిగిన 'ముతరాషి ఉత్సవాల సందర్భంలో చూచిన అబ్దుల్లా కుతుబ్‌షా వారిని రాజాస్తానానికి 
వచ్చి నాట్యం చేయమనికోరగా వారు నిరాకరించారు వారి సంగీత నాట్యాలకు ఆకర్షితుడైన 
అబ్బుల్లా కుతుబ్‌షా వారి కోసం వారి కోరికపై (ప్రత్యేక నాట్య సంగీత మందిరాలను, విశాల 
(ప్రదేశంలో గొల్కొండ ఖిల్లాకు దగ్గరగా ఉద్యానవనంలో వారిపేరున నిర్మిస్తే వారు నాట్యం 
చేస్తామన్నారు. వారి కోరిక పై రెండు నర్తనాగారాలను నిర్మించటం జరిగింది. “మిసిమి? మొదటి 
చివరి అట్టులను అలంకరించిన 'తారామతి' , ప్రేమామతిల చిత్రాలు ఆనాడు అబ్దుల్లా భుతుబ్‌షా 
చిత్రకారుల చేత చి త్రీకరింపజేసినవి. ఆ చిత్రాలు ఈనాటికి చెక్కు చెదరక ఆనాటి జీవన శైలిని 
(ప్రతిబింబిస్తూ వాటిలోలో సుందరంగా ఉన్నాయి. 


స్వర (ప్రాధాన్యత గలది సంగీతము. భావాత్మకమైనది సాహిత్యము, రసాత్మక స్వరసంచారమున్నది 
రాగం. సంగీత, సాహిత్య అభినయాల సమ్మెళనాలతో అనాటి కాలాన్ని అనంద డోలికలలో 
ఊ గించి జీవితాల్ని ధన్యం చేసుకొన్న రసజ్ఞ జీవులు తారామతి (పీమామతులు. అంగీకాభినయాలతో 


భావాలను వ్యంజనం చేసే నర్తనమే నృత్యం సర్వాభినయు వర్ణితమె, వక్ష మాణమగు అంగోపాంగ 
(ప్రత్యంగ సహితగాత్ర విక్షేప మా(త్రమగు నర్తనమే నృత్యం సాత్వికా భినయ భావాలలో నిండి 
రసాశ్రయమై వాక్యార్దాన్నభినయించునది నాట్యం. నృత్యాలు, గీతాలు, వాయిద్యాలు కలిస్తేనే 
దౌర్య(త్రికాత్మక' సంగీతం ఏర్పడుతుంది ఆ సంగీతాన్ని సాధన చేసిన తారామతి, ప్రేమామతిలకు 
శాశ్వతత్వం కల్పించడానికి అబ్బుల్లా కుతుబ్‌షా చేసిన (ప్రయత్నమే తారామతిపేట, ప్రేమామతి 
పేటలు, నృత్యగాన మందిరాలూ. నృత్త లాస్య దర్శన విశారద శారదలైన తారామతి ప్రేమామతుల 
దశవిధలాస్యాలు కనపడక పోయినా, వారి పాదమంజీరధ్వనులు వినపడకపోయినా, అనాడు 
వారికొరక్రై నిర్మించిన నర్తనాగారాలు ఆనాటి వారి ఆనంద నృత్యానికి ప్రతీకలుగా నిలిచే వున్నాయి 

అబ్బుల్లా కుతుబ్‌షా తాను నిర్మించిన నాట్య గానశాలలో నిరంతరం వీణా నిక్యాణంతోను, 
వివిధ నృత్యగానాదులతోనూ, మృదంగ ధ్వనుల వాద్య వినోదాలతో నిత్యచిరుగజ్యల నినాదాల, 
వినోదాలతో తారామతి, ప్రేమామతిల ప్రేమా సదృశ్యుడై కాలం గడిపిన అబ్బుల్లా మరణంతో 
గోల్కొండలో ఆటా పాటా అగింది, నిత్యోత్సవం ముగిసింది నర్తనాగారాలు మూగపోయినాయి. 
ఆనాడు ఆనర్హనాగారాలపై నిత్యం (ప్రదర్శనలు జరి గినట్టు *“గోల్కొ.ండేకెతాలూఖాత్‌' ' అనుగ్రంథం 
వల్ల తెలుస్తుంది. సంగీత సాహిత్య నాట్య విద్యల మర్మాన్నెరి గి, సారాన్ని (గ్లో లిన రసాస్వాధనాకోవిదుడు 
కనుకనే అబ్దుల్లా ఆకళాకారులను (ప్రేమించి మరణించిన తన పక్కనే శ్మశానవాటికలో స్టానమిచ్చాడు. 
కళలుపై తనకు గల అబిమానాన్ని చాటుకున్నాడు. 

(ప్రేమామతి అబ్దుల్లా ఖుతుబ్‌షా కంటె ముందే (క్రీశ 1662 లో మరణించింది ఆమె 
సమాధిని గోల్కౌండ రాజవంశీయులు మరణిస్తే నిర్మించే శ్మశాన వాటికలో సమాధుల ప్రక్కనే 
నిర్మించి, సమాధిపైన నిర్మించిన మందిరంపై పార్శీ కవితలను శిల్పించి, తన కవితా హృదయం 
చాటుకున్నాడు. ఆమెపై తనకు గల “(పేమిను చాటటానికి ఆమె సమాధిపై అబ్దుల్లా శిల్సించిన 
From all eternity Premamati was a flower of Paradise అనే భావం స్ఫురింప జేసే 
పార్శీ చరణయే చాలు 

ఇలా రాసే విధానాన్ని “నాస్తలిక్‌ (11294210) అంటారు. గోల్కౌండరాజ వంశానికి చెందిన 
(స్త్రీలు మరణించినపుడు మాత్రమే ఇలా సమాధులను నిర్మించి శిల్సించుతారు. మొత్తం 
గొల్కొండ సమాధులను పరిశీలించినట్టయితే రాజకుటుంబానికి చెందిన వేరొక సమాధి పైన 
కూడా ఇలా లిఖింపబడింది. ఆ సమాధి ($61020 Khan) కుచెందినది. అబ్దుల్లా ఖుతుబ్‌షా 
((క్రీ.శ. 1672) వురణించటానికి ముందే తన సమాధిని ప్రేమావుతి సమాధిప్రక్కన 
నిర్మించుకొన్నాడు. తర్వాత తారమతి మరణించింది. ఆమె సమాధికూడా అబ్దుల్లా కుతుభ్‌షా 
సమాధి (ప్రక్కనే నిర్మింపబడి ఉంది. 

అబ్బులా కుతుబ్‌షా, తారామతి, (పేమామతిలు హిందూ ముస్రింల ఐక్యతకు. సంస్కృతీ, 
సం(ప్రదాయాల అనుసంధానానికి ప్రతీకలు. వారి పేరున నిర్మించిన నాట్య మందిరాలను పర్యాటక 
కేంద్రాలుగా మార్తాలని, సం గీత, నాట్యు సాంస్కృతిక కేంద్రాలను జ్ఞాపించాలని (ప్రయత్నిస్తున్న 
మిత్రులు. కళాతపస్వి, భరతకళా (ప్రపూర్ణ నటరాజరామకృష్ణ గారి ప్రయత్నానికి అభినందనలు. 


“రండో చీకటి యూరప్‌ శిశువును”) 
నోబెల్‌ బహుమతి ఉపన్యాసం, 8, డిసెంబర్‌ 1980 


అనునాదం : బి. వెంకటరామిరెళ్ల - జెస్తా మీ-వోష్స 


జీవితాన్ని భగవంతుని వర(ప్రసాదమనీ, ముందుగా “ఇదీ' అని చెప్పుడానికి వీలుకాని సంక్షిష్ట్రమైన 
అద్భుతమనీ పాగిడేవారికి ఇక్కడ, ఈ కమిటీలో, నా ఉనికి వాదనకు ఆస్కారమివ్వాలి. నేను 
స్కూల్లో చదువుకునే రోజుల్లో, అప్పుడు పోలెండులో ప్రచురించబడిన “నోబెల్‌ బహుమతి 
గ్రహీతల లై(బ్రరీ?' లోని భాగాలను చదువుతా ఉండేవాళ్లో. ఇప్పటికీ ఆ పుస్తకాల్లోని అక్షరాలూ, 
కాయితాల రంగూ, ఆకారమే బాగా గుర్తున్నాయి. ఆరోజుల్లో నోబెల్‌ బహుమతి గ్రహీతలంటే 
లావుగా పెద్దగా ఉండే పుస్తకాలు వ్రాసేవాళ్ళని అనుకునేవాళ్లు. వాళ్ళలో కవిత్వం (వ్రాసేవాళ్ళు కూడా 
ఉన్నారని తెలిసినప్పుడూ, అదే అభి ప్రాయాన్ని వాదుల్బుకోలేకపోయాను 1930లో యూనివర్శిటీ 
రివ్యూలో నామొదటి కవితలు (ప్రచురించబడినప్పుడు రచయితను కావాలని ఉబలాటపడలేదు. 
చాలాకాలం తరువాత (ఫ్రాన్సులోనూ, అమెరికాలోనూ ఉంటున్నప్పుడు, పోలిష్‌ భాషలో కవిత్వం 
(వ్రాయడం అనే విచిత్రమైన వృత్తిని ఎన్నుకున్నప్పుడు, కవి” అంటే ఒక ఆదర్శవ్యక్తిగా ఉండాలని 
వాంఛించాను. కవిగా కీర్తి ప్రతిష్టలు సాధించుకోవాలనుకునేవాడు ముందుగా తనపుట్టిపెరి గిన 
గడ్డమీద (ప్రసిద్దుడు కావాలి 

బాల్యంలో నేను చదివిన నో బెల్‌బహుమతి (గ్రహీతలలో ఒకరు కవిత్వం విషయంలో నాభావాలను 
(ప్రభావితం చేశారు. ఆమె సెల్మాలా జెర్గోఫ్‌. ఆమె (వ్రాసిన “వండర్‌ఫుల్‌ అడ్వెంచర్స్‌ ఆఫ్‌ నీల్స్‌” 
అనే పుస్తకం నాకు ప్రేమాస్పదమయింది. ఆ పుస్తకంలో ఆమె తన కథానాయకుడికి ద్విపాత్రాభినయం 
చేయవలసిన స్థితిని కల్పిస్తుంది. ఆ కథానాయకుడు ఆకాశాన్నించి భూమిని చూస్తూ, ప్రతి 
చిన్నవిషయాన్నీ నిశితంగా పరిశీలిస్తాడు. ఈ ద్వైధీయ పరిశీలన కవి తన భావావేశాన్ని 
వ్యక్తపరిచేందుకుపయో గించిన ఉ[త్రేకకావొచ్చు. అదేరకమైన ఉ(త్రేక్షను 17వ శతాబ్దపు లాటిన్‌ 
కవి మాసియెజ్‌ సర్ఫీవ్‌స్కీ ఉపయోగించాడు. 'కాసిలిందె' అనే పేరుతో అతను యూరోప్‌ 
అంతటా ప్రసిద్దుడు. అతడు మా విశ్వవిద్యాలయంలో కవిత్వం బోధించాడు. అతడు తన 
'“ఓడ్‌*లో పెగాసస్‌ మీద విల్నో నుండి ఆంటెవర్స్‌ వరకు, తన కవి మిత్రుల్ని కలుసుకునేందుకు 
చేసిన సము(దయానాన్ని వర్ణించాడు. నీల్స్‌ లాగా అతనుకూడా నదుల్ని, సరసుల్ని, అడవుల్ని 
వర్ణిస్తాడు. అతడు వర్ణించిన దృశ్యం ఎంత సుదూరమో అంతదగ్గరగా అనిపిస్తుంది. కవిత్వం 
(వాయడం అంటే 'చూడడమూ, చూసింది వర్ణించడమూ” అని నమ్మేవారు అతడు ఆధునికతతో 
విభేదిస్తున్నాడనీ, కవిత్వపు భాషనుగురించి ఉన్న అనేకానేక సిద్దాంతాలతో ఆకర్షితులైనవారిమీద 
యుద్దం (ప్రకటిస్తున్నాడనీ (గ్రహించాలి. 

(ప్రతికవీ తనకుముందు తరతరాలుగా తనభాషలో రచనలు చేసిన రచయితల, కవుల శైలినీ, 
కళాత్మకతనూ వారసత్వంగా తీసుకుంటాడు. అంతేగాక తనముందు తరాలవారి ఆవిష్కరణా 
విధానాలు తన భావాలను వ్యక్తికరించేందుకు చాలవనీ గ్రహిస్తాడు. ఆవిష్కరించేప్తుడు అతడు తన 
అంతర్వాణిని వింటాడు. ముసుగు ర్స వేష ల్నీ అది అంగీకరించదని తెలుసుకుంటాడు. అయితే 
ఆ పాతకాలపు భావవ్యక్తీకరణ పద్దతులమీద తిరుగుబాటు చేసేప్పుడు తన సమకాలీనులూ, 


+ బి. వెంకటరామిరెడ్డి విజయవాడ సిద్దార్థ సైన్స్‌ & ఆర్ట్స్‌ కళాశాలలో 
ఆంగ్లోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. 





హా) ( 


సమకాలీన ఉద్యమాలమీద ఆధారపడతాడు మొదటి సంకలనాన్ని ప్రచురించాక తను ఎవరినో 
అనుసరించి వారివలలో చిక్కుకున్నట్టు తెలుసుకుంటాడు. తన మొదటి సంకలనం చాలా 
వ్యక్తిగతం అనుకుంటుండగానే తన మరొకరి శైలిలో చిక్కుకున్నట్టు (గ్రహిస్తాడు. తప్పించుకునే 
మార్గం ఒక్కటే - తనదైన మార్గాన్ని వెదుక్క్‌వడం. రెండో పుస్తకం వెలుగు చూశాకచూసుకుంటే, 
మళ్ళీ మొదటి పరిస్థితే! ఇంక దానికి అంతం లేదు. అలా అనుకరణ నుండి తప్పించుకునే 
(ప్రయత్నంలో, గతాన్నించి ముందుకు సోగే యత్నంలో అతనికి నోబెల్‌ బహుమతి వొస్తుంది!! 

తను సాధించిన, పూర్తిచేసిన వాటిలో అద్దం కాని అంతర్మధనం అతనిని నిలువనీయదు. ఇది 
“వాస్తవాన్ని! తెలుసుకోవాలనే తపనయొక్క ఫలితం అనుకుంటాను. అయితే ఆమాటకు తాత్త్విక 
పరమైన ఏ అర్జాల్నీ ఆపాదించి ఉపయోగించలేదు. అది 'నీల్స్‌' భూమిని తోటవెనుకనుండి 
చూడడం, ఆ లాటిన్‌ ఓడ్‌ (వాసినకవి పెగాసస్‌ వెనకనించి చూడడం. భూమియొక్క 
సౌందర్యసంపదలు ఎందరు ఎన్ని విధాలుగా వర్ణించినా తరిగిపోవు. అలా అనుకోవడం అంటే 
మనం (ప్రస్తుతం వేసుకుంటున్న - “అసలు వాస్తవం ఏమిటి?” - అనే ప్రశ్నను అంగీకరించక 
పోవడమే అంటే అది పోంటియనస్‌ పిలేట్‌ వేసిన “సత్యం అంటే ఏమిటి?'' అనే ప్రశ్చలాంటిదే. 
ద్వంద్వాల్లో మనం ఉపయో గించేవాటిలో బజీవమూ-మృత్యువూ అనే దానికి అదే ప్రాధాన్యత 
ఉంది. అలాంటివే సత్యం - అసత్యం; వాస్తవం - (భ్రమ. 

Il 

సిమోన్‌ వీల్‌ రచనలకు నేను చాలా బుణపడి ఉన్నాను. అతనంటాడు “దూరం కవిత్వానికి 
ఆత్మ” అని. అయితే ఈ దూరాన్ని ఉంచుకోవడం అసాధ్యం. నా '*“ఎ ఫైళ్ల ఆఫ్‌ యూరోప్‌!” అనే 
కవితలో ఈ విషయాన్నే వ్యంగ్యంగా వొప్పుకున్నాను. అదే టైటిల్‌ తో నేను ఆత్మకథకూడా 
(వాసుకున్నాను నిజానికి యూరోప్‌ ఒకటికాదు, రెండు యూరోపులున్నాయి. మేమంతా రెండో 
యూరపులో నివశిస్తున్నాం; 20వ శతాబ్దపు చీకటి గుండెల్లోకి దిగిపోవలసిన వాళ్ళమయ్యాం. 
కవిత్వాన్ని గురించి ఎలామాటూడాలో నాకు తెలియదు కవిత్వాన్ని గురించి నిక్కచ్చిగా 
మాట్టాడవలసివస్తే, కాలంతో, దూరంతో విచిత్రమైన పరిస్టితుల్ని అది ఎలా ఎదుర్కుంటుందో 
మాట్టాడవలసి ఉంటుంది. (ప్రస్తుతం మనం ఒక కోణం నించి సంఘటనలను, విషయాలను 
గుర్తిస్తున్నాం. అవి మృత్యువును భరించే దగ్గర్నించి అన్ని ప్రాకృతిక విలయాలను మీరుతున్నవి. 
అయితే కవిత్వం - నాదీ, నా సమకాలికులదీ, వారసత్వంగా తెచ్చుకున్నదీ లేదా సాధించుకున్నదీ 
అయిన శైలి - ఈ విషాదాలను ఎదుర్కోలేకపోతున్నది గ్రుడ్డివాళ్ళులాగ మేము మాదారిన 
ముందుకు సాగినాము; మాకాలానికి సంబంధించిన ఎన్నో మానసిక (భమలకు శోధనలకు 
గురయ్యాం. 

(భమకూ వాస్తవానికీ మధ్య తేడాను గుర్తించడం అంత సులభమేమీకాదు. రెండు శతాబ్దాలనుండి 
(ప్రారంభమైన గొప్పుమార్పుల మధ్య మనం నివశిస్తున్న ఈ రోజుల్లో అది మరీ కష్టతరం. ఈ 
మార్పులు యూరో - ఆసియా ఖండానికి చెందిన ఒకచిన్న పశ్చిమ ద్వీపంలో ప్రారంభమై ఒక 
జీవితకాలంలోనే మొత్తం భూగోళాన్ని ఆక్రమించాయి. అందరినీ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలను 
పూజించేట్టు చేశాయి. యూరపుకు చెందిన ఆయా ప్రాంతాల్లో మనుషుల మీద పెత్తనం అనేది 
పతనమౌతున్న రోజుల్లో, మేధోసంబంధమైన అనేకానేక శోధనల్ని తట్టుకోవడం కష్టతరమైన 
విషయం. ఇవి (ప్రకృతిమీద పెత్తనం చెలాయించడం లాంటివే. అందువల్లనే విస్తవాలు, యుద్దాలు, 
లక్షలాది (ప్రాణుల శారీరక ఆత్మగత సర్వనాశనానికి దారితీశాయి. మేము సాధించింది వీటికి 


LC | మిసిమి ఫ్మెబివరి 1996 


సంబంధించిన జ్ఞానాన్నివ్వడమేకాదు, (ప్రజలను అంతర్‌ పతనాన్నించీ, కరిన పెత్తనానికి 
తలవొంచడంనించీ రక్షించే విషయాలను తెలియజేయడమే! 

అందువల్లనే మేము కొన్ని జీవనవిధానాల, సంస్తల, దుష్టశక్తుల కోపానికి లక్యాలయ్యాము., 
అన్నిటికంటె ముఖ్యంగా మానవసంబంధాలు, కుటుంబాలు, మతం, ఇరుగుపారుగుతనం, 
కామన్‌వారసత్వం వాటికోపానికి లక్షాలయ్యాయి అరాచకం, అరాచక మానవలక్షణాలు, చర్చి 
సంబంధాలు, తలవొంచడాలు అర్హంలేనివిగా ము(ద్రవేయభడ్డాయి. చాలా దేశాలలో అనూచానంగా 
వొస్తున్న తరతరాల బంధాలు చెరిపివేయబడ్డాయి. వారు ఆ బంధాలనుండి దూరం చేయబడ్డారు 
అలాంటి పరిస్థితుల్లోనే రక్షించగలవీ, జీవాన్నిచ్చేవీ అయిన విలువలు ఆవిష్కరించబడతాయి నా 
దేశస్తితీ అదే నేనూ, నా మిత్రులూ అలాంటివాటినే పాందగలిగినందుకు కృతజ్ఞతలు 
తెలియజేసుకోవాలి. 


శతాబ్దాల నుండి (ప్రకృతి వొడిలో అనేకానేక భాషలు మాట్లాడే అనేక మతాలకు చెందిన 
ప్రజలు నివసిస్తున్న చిన్న దేశంలో జన్మించడం అదృష్టం. నేనీమాట పురాణకధలకూ, కవిత్వానికీ 
ప్రసిద్దిపాందిన “లాధూనియా' దేశాన్ని మనసులో పెట్టుకొని అంటున్నాను ఫిన్లండులోని 
చాలాకుటుంబాలు స్వీడిష్‌ భాష మాట్లాడుతున్నట్టే మా కుటుంబంలో 16వ శతాబ్దంనించే 
పోలిష్‌ భాష మాట్లాడుతున్నాము. అందుచేత నేను పోలిష్‌ కవినేకాని లిధూనియన్‌ కవిని కాను, 
అయితే లిధూనియాకు చెందిన మైదానాలూ, ఆత్మలూ నన్ను వొదిలిపెట్టులేదు. బాల్యంలో, 
స్కూల్లో, లాటిన్‌ సాహిత్య పదాలు వినడమూ, ఓవిడ్‌ ని అనువదించడమూ, రోమన్‌ కాథలిక్‌ 
సిద్దాంతాల్లో శిక్షణపాందడమూ మంచిదే. మామూలు వ్యాపారపు బస్తీ అయిన “విల్నో'లో 
స్కూలువిద్య, యూనివర్శిటీ చదువూ సాగించడం అదృష్టం. (ప్రతిరాతిమీద చరి[త్రగుర్తుల్ని 
అద్దుకుని, ఉత్తరారణ్యాలమధ్య 40 రోమన్‌ కాధలిక్‌ చర్చలతో విలసిల్టుతున్న అలాంటి పట్టణంలో 
చదువుకోవడం మరుపురాని స్మృతి. ఆ రోజుల్లో యూదులు దీన్ని ''జరూసలెం ఆఫ్‌ ది నార్త్‌'' 
అని వ్యవహరించేవారు. అమెరికాలో బోధించేప్పుడు నాకు తెలిసివొచ్చింది - మా ప్రాచీన 
విశ్వవిద్యాలయంనించీ, అక్కడా కంఠతా నేర్చుకున్న రోమన్‌ న్యాయశా(స్త్రంనించీ, చరిత్రనించీ, 
ప్రాచీన పోలెండ్‌ దేశపు సాహిత్యాన్నించీ నేను ఏమి నాలోకి తీసుకున్నానో! వారి సహజలక్షణాయిన, 
అరాచకత్వం, ఏ పెత్తనానికీ లోబడనితనం, మార్చునుకోరే సంఘం కలిగి ఉన్న అమెరికన్‌ 
యువతరానికి ఇవి ఆశ్చర్యాన్ని కలిగించేవి. 


అలాంటి (ప్రపంచంలో పుట్టిపెరిగిన కవి వాస్తవాన్ని లోతైన ఆలోచనల్లోంచి (గ్రహించాలని 
చూస్తాడు. (ప్రాచీన వ్యవస్ట అతనికి ప్రియంగా ఉంటుంది. తోటివారీనించి ఎలాంటి వొత్తిళ్ళు 
లేకపోవడం, చర్చిగంటారావం, ప్రశాంతమైన జీవితం అతనికి ప్రియంగా ఉంటాయి. ఒకవేళ 
పుస్తకాలున్నా అవి భగవంతుడు సృజించిన వస్తువులకు సంబంధించినవై ఉంటాయి, హఠాత్తుగా, 
ఇవన్నీ, చరిత్ర సృష్టించిన రాక్షసక్పృత్యాల్లో తుడిచిపెట్టుకుపోవడం - ఎంతదారుణం! 

పైనించి కవి భూమిని చూసి పిలుస్తాడు. ఆ అగాధం నించి అతనికి భూమి పూర్తిగా 
కనిపించదు, వినిపించదు. ఏదో ఒక దురవగాహమైన స్థితి కనిపిస్తుంది. అదొక భయంకరమైన 
వాస్తవం. అది అతక్జో రా(త్రింబవళ్ళు అశాంతికి గురిచేస్తుంది. అలాగ జీవితానికీ కార్యానికీ మధ్య 
ఉత్పన్నమైన సంఘర్షణ; సాటిమనుషులతో ఏర్పడ్డ ఘర్షణ; కళకీ సంఘటనకీ మధ్య ఏర్పడ్డ 
సంఘర్షణ అతణ్ణి అశాంతికి గురిచేస్తుంది. వాస్తవానికి ఒకపేరు వ్యక్తీకరణకు మాటలు 


CEC el ] 


అవసరమౌతాయి అయితే ఇదంతా భరించరానిదిగా తయారౌతుంది కవి నోటిమాటగా ఏమీ 
అనలేడు కళ ఎప్పుడూ కార్యం ముందు దిగదుడుపే. అయితే వాస్తవాన్ని అంగీకరించడంలో 
మంచీ - చెడూ, ఆశా - నిరాశా లాంటి పాత బంధనాల మధ్య (ప్రకిప్త్రమౌతుంది దానికంటే 
ఉన్నతమైన దూరంనించే వాస్తవాన్ని గ్రహించడం సాధ్యం అయితే అదొక విధమైన నీతి ద్రోహం. 

నేరాలతో, హత్యలతో కాలుష్యమై, సంఘర్షణలతో నిండిన 20వ శతాబ్దాన్ని, (ప్రధానంగా 
పరస్పర వ్యతిరేకమైన లక్షణాలతో నిండిన (ప్రపంచాన్ని చూసి కవి రచనలు చేయవలసిన పరిస్టితి! 
అలాంటి ఒకానొక కవి ఆలోచనలు, గుర్తులుగా మిగిలిన అతని కవితలు ఎలా ఉంటాయి? తన 


కవితలన్నీ బాధాకరమైన వ్యతిరేకభావాల సంఘర్షణ అని తెలిసి వాటిని వ్రాయకుండా ఉంటేనే 
బాగుండేదని అనుకుంటాడు. 
Ill 

దేశ బహిష్కతులైన కవులందరినీ, వాళ్ళు నివసిస్తున్న (ప్రాంతాలలో వాళ్ళు 
గుర్తుచేసుకున్నప్పుడల్లా వొచ్చి, వాళ్ళను కలుసుకుని వెన్నుతట్టే కవితా పోషకుడు - డాంటే 
ఫ్టోరెన్స్‌ల సంఖ్య అందువల్లనే విపరీతంగా పెరిగిపోయింది (ప్రతికవీ ఎప్పుడో అప్పుడు తను 
దేశబహిష్కృతుడే అని తెలుసుకుంటాడు. భాష భావాల విషయంలో తనశక్తిని ఉపయోగించి 
పదాలను అర్జాలనించీ భాషను పదబంధాలనించీ విముక్తం చేస్తాడు బంధనాల్లో బందీ అయిన 
భాష జాతియొక్క జీవపరమైన అలవాట్లను సంతరించుకుంటుంది. వాటికి పేరంటూ లేదు. 
కాబట్టి వేరువేరు వాస్తవాలంటూ ఉండవు. సాహిత్య సిద్దాంతాలకూ, భాషకూ ఎదుగుతున్న ఏక 
పార్టీ రాజ్యానికీ ఏదో కనబడని ఉన్నట్టునిపిస్తుంది. పరిశో ధనాత్మకమైన రచనలూ, కవితలూ 
సృజించడాన్ని అలాంటి రాజ్యవ్యవప్ట ఎందుకు భరించలేదో కారణం కనుపించదు. అలాంటి 
కార్య(క్రమాలుకూడా రాజ్యవ్యవస్ట స్వయంగా చేయవలసినపనులే అనుకుంటుందనుకుంటాను 
కవి తనని తాను అరువుతెచ్చుకున్న శైలులనుండి బయటపడి వాస్తవంకోసం ఎదుర్కోవడంలో 
ఏం ప్రమాదముంటుంది? అందరూ అనుకుని కలిసికట్టుగా నిశ్శబ్దపు కుట్రలో ఒక గదిలో 
కూచుని ఉన్నప్పుడు, ఆ నిశ్శబ్దాన్ని భగ్నంచేసే ఒక్కసత్యవాక్యం తుపాకీ గుండులా ధ్వనిస్తుంది. 
అలాంటి ఒక్కమాటను ఉచ్చరించడం ఒక ఆపుకోలేని కండూతిలాంటిది అది అతళ్లో ఏమీ 
ఆలోచించనీయదు అందుచేతనే కవి అంతర్‌ బహిర్‌ బహిషరణల్ని రెంటినీ ఎన్నుకుంటాడు. 
అతడు కేవలం వాస్తవాన్ని (గహించానికేగాక తన స్వేచ్చకోసం, ఇతరదేశాల్లో, దూరసముద్రతీరాల్గొ 
కాసేపయినా జీవితాన్ని గురించిన ధ్యానంతో తన నిజమైన వృత్తిని సార్టకం చేసుకోవాలని చూస్తాడు. 

అలాంటి ఆశ ఎండమావి. ఎందుకంటే అవతలి యూరోప్‌ నించి వొచ్చేవారు తాము ఎక్కడ 
ఉన్నా తమ అనుభవాలు ఎంతవరకు తమని తమ కొత్త కార్యరంగం విడదీస్తుందోనని చూస్తారు. 
మనం నివసించే భూగోళం అణ్వాయుధ (ప్రగతివల్ల సంవత్సర సంవత్సరానికీ చిన్నదైపోతున్నది 
దాన్ని వివరించడం, ఇదీ అని చెప్పడం సాధ్యం కాదు. పూర్వపు శతాబ్దాలలో అధిక సంఖ్యాకులైన 
విద్యావిహీనులకు వారివారి దేశాల సంస్కృతుల చరిత్ర ఏమీ తెలిసేదికాదు ఆధునిక విద్యావిహీనుల 
మనసుల్లో చారిత్రకజ్ఞానం ఏ కొంచెం ఉన్నా అది అలుక్కుపోయింది. అందువల్లనే వారిలో 
అయోమయ స్థితి! నెపోలియన్‌కి మోలియర్‌, లెనిన్‌కి వోల్డేర్‌ అందువల్లనే సమకా లీనులైపోతారు 

అంతేగాక పూర్వయుగాల ముఖ్యమైన సంఘటనలు, వాటికి సంబంధించిన జ్ఞానమూ, 
అజానమూ రాబోయే తరాలవారికి నిరాయకాలవుతాయి అవి దూరంగా జరిగి, వెలిసి, సిరతా?ని 


] 
కోల్ఫోతాయి. యూరోపియన్‌ నిహిలిజాన్ని గురించి ' నీషే! చెప్పిన భవిష్యవాణిని ఈ సందర్భంలో 
గుర్తుచేసుకోవాలి - ''నిహిలిస్టు కన్ను తన స్కృతులకి అపనమ్మకాన్ని కలిగిస్తుంది. అదివారి 
స్మృతుల్ని ఆకుల్లాగ రాల్ఫేస్తుంది. తనకి తానే ఏమీ చేసుకోలేని అతను గతయుగాల మానవాళికి 
ఏంచెయ్యగలడు? అందుకే వాటినలా రాలిపోనిస్తాడు '' 


(ప్రస్తుతం మనం గతాన్ని గురించిన కల్పితగాథలతో చుట్టుముట్టుబడి ఉన్నాం. ఇది మంచి 
చెడు విచక్షణకు సంబంధించిన మామూలు జ్ఞానానికి వ్యతిరేకమైనది. అది “లాస్‌ ఏంజిలీస్‌ 
టైమ్స్‌?” లో చెప్పబడ్డట్టు - చాలా భాషల్లో (వ్రాయ బడ్డ చాలాపుస్తకాలు మారణహోమం జరానేలేదనీ, 
అదికేవలం యూదులు సాగించిన అబద్దపు ప్రచారమనీ అన్నట్టుంటుంది అలాంటి మతి 
(భ్రమణం సాధ్యమైనపుడు పూర్తి మతిమరుపూ సాధ్యమేకదా! అలాంటిది జెనెటిక్‌ ఇంజనీరింగ్‌కన్న, 
(ప్రకృతి పరిసరాలను విషపూరితం చేయడంకన్నా ఎక్కువ (ప్రమాదకరం. 

అవతలి యూరపుకు చెందిన కవికి మారణహోమాలు వాస్తవాలు. అంతదగ్గరగా జరిగిన ఆ 
అనుభవాల సృతులనుండి అతడు తప్పించుకోలేడు - డేవిడ్‌ రచించిన “సామ్స్‌'ని అనువదిస్తే 


ప్రపంచం మారణహోమాలయొక్క అర్జాన్ని కొద్దికొద్దిగా మార్చుకుంటున్నప్తుడు; ఆ 
మాటకు అర్దం యూదుల చరిత్రకు మాత్రమే అన్వయిస్తున్నప్పుడు; మిగిలిన పోల్స్‌, రష్యన్లు, 
ఉ(క్రేనియన్లు, ఇతరదేశాల ఖైదీలసంగతి పట్టనప్పుడు; చరిత్ర టి.వి తెరమీద దృశ్యం దశకు 
దిగజారినపుడం; వాస్తవం (ప్రాచీన భాండాగారాల్లో సవూధి చేయబడినపుడు కవి 
ఉద్వేగభరితుడౌతాడు ఇంత దగ్గరి వాస్తవాలు కూడా! 6 వెల్సు ' టైమ్‌ మెషీను' లోని దృశ్యాల్హాగ 
నమ్మదగనవిగా మారిపోతాయి. 

వూరుతున్న సాంకేతిక పరిణామాలతో కదలిపోతూ (ప్రపంచవుంతా ఏకత్వాన్ని 
సాధించబోతున్నదని (గ్రహిస్తాం. “ లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌'*, ఐక్యరాజ్యసమితి ఆవిర్భావదినాలు 
గుర్తుంచుకోదగినవి. వాటితోబాటు, విషాదదినంగా గుర్తుండే రోజు 23 ఆగస్టు 1939. ఆరోజు 
ఇద్దరు నియంతలు తమచుట్యూ ఉన్న దేశాలను తామిద్దరిమధ్య పంచుకునేందుకు రహస్య 
వొప్పుందం కుదుర్చుకున్నారు. తత్చలితంగా భయానకమైన యుద్దం (ప్రారంభమయింది. అంతేకాదు, 
దేశాలను కూడా సంతలో పశువుల్లాగ కొనుక్కోవచ్చు అమ్ముకో వొచ్చుననే సిద్దాంతాన్ని వెలుగులోకి 
తెచ్చింది వాటి సరిహద్దులు, వాటి స్వయం న్ని్ణయాధికారాలు అన్నీ తుడిచిపెట్టబడ్డాయి. ఆ 
నియంతలు నలఖై సంవత్సరాల (క్రిందట ఆ సిద్దాంతాన్ని ఎలా పాటించారా అని ఇవాళ (ప్రజలు 
నోటి మీద వేలుంచుకుని గుసగుసలాడుతున్నారు. 


పొరహక్కుల్ని కాలరాయడం దేశాలమధ్య స్నేహబాంధవ్యాలను నాశనం చేస్తోంది. పోలిష్‌ 
కవితాసంకలనాల్టో నా గతించిన మి(త్రులు - ' ఫ్లాడి స్టా సెబిలా', 'లెక్‌పివోవారో ల కవితల్ని 
(ప్రచురిస్తూ, వారు 1940లో మరణించినట్టు వ్రాస్తుంచారు పోలెండ్‌లో (ప్రతివొక్కంరెకీ వాళ్ళెలా 
చనిపోయారో తెలుసు. ఆరోజాల్లో, హిట్లర్‌ అనుయాయులు, ఆ కవులనే కాదు, వేలాది మంది 
పోలిష్‌ ఆఫీసర్తని ఎలా నిరాయుధుల్ని చేసి నిర్భంధించారో , ఒకేగోరిలో సామూహికంగా ఖననం 
చేశారో అందరికీ తెలుసు. నేటి యువతరానికి చరిత్రను అధ్యయనం చేసే అలవాటనేది ఉంటే, 
ఆ అనుయాయులే' వార్సా’ పట్టణంలో 1944లో 2 లక్షలమందిని ఎలా చంపేశారో తెలుస్తుంది. 


ఆ మారణ హోమాన్ని సృష్టించిన ఆ నియంతలిద్దరూ ఇప్పుడు లేరు. అయినా, వాళ్ళ 


మిసిమి ఫ్యిబవరి 1998 ] 


సైన్యాలు లేకపోయినా, వాళ్ళిప్పుడుకూడా కనుపించని వీజయాలను అదృశ్యంగా సాధించడంలేదని 
ఎవరనగలరు? అట్లాంటిక్‌ శాసనం (ప్రకారం దేశాలు జూదం ఆటలో పావులూ పేకముక్కలూ 
కాకపోయినా, వ్యాపారవస్తువులయ్యాయన్న విషయాన్ని రెండు భాగాలుగా విభజించబడ్డ యూరోప్‌ 
తెలియజేస్తున్నది ఐక్యరాజ్యసమితిలో మూడు బాల్టిక్‌ దేశాలకీ సభ్యత్వం లేకపోవడం, ఆ 
యిద్దరు నియంతల వారసత్వాన్ని గుర్తుచేస్తున్నది యుద్దానికి ముందు ఆ దేశాలు ' లీగ్‌ ఆఫ్‌ 
నేషన్స్‌' లో సభ్యులు. 1939లో జరిగిన రహస్యవొప్పుందం (ప్రకారం అవి యూరోప్‌నించి 
తొలగించబడ్డాయి. 


బాధించే గాయాన్ని మళ్ళీ గుర్తుచేసి బాధిస్తున్నందుకు క్షంతవ్యుళ్ల్ణో వాస్తవాన్ని గురించి 
మాట్లాడేప్పుడు అలాంటివాటిని గురించి మాట్టాడకతప్పుదు ''ధూసిడైడీస్‌' ' ని చదవడంకన్నా 
(ప్రజల అన్రీలు, ఒప్పందాల్ని చదవడం చాలా దగాకోరుతనంగా అనిపించవొచ్చు. కాని, ఆకునిగురించీ, 
సము(ద్రంమీది సూర్యోదయ సూర్యాస్తమయాల సౌందర్యాన్ని గురించే కాదు - కార్యకారణాల 
గురించి చదవడం కూడ అత్యవసరమే. (ప్రకృతి, చరిత్ర - ఏదైనా సరే, దాగి ఉన్న వాస్తవాన్ని, 
దురవగాహమైన విషయాల్ని తెలుసుకోవాలనే తపనే! కళకీ, శా(స్రానికీ మూలశక్తి అదే ఒక్కోసారి 
అవతలి యూరోప్‌ మీద వొత్తిళ్ళను నేను కళ్ళముందు చూస్తున్నట్లే అనిపిస్తుంది అమెరికా 
కొంచెం కొంచెంగా దాన్ని స్వంతం చేసుకుంటున్నట్టుంటుంది. 


గాయాలకన్నా బాగా గుర్తుండేవేవీ ఉండవు బైబిలు మనకు బోధించేది అదే. యూరోపుదేశాల 
శాశ్వతత్వం సాధ్యమని అనిపించిన పుస్తకం - బైబిలు. 

విదేశాలలో గడిపిన ముఫ్పై ఏళ్ళలో, మా పాశ్సాత్య సహోధ్యాయులైన రచయితలూ 
సాహిత్య అధ్యాపకులకన్న నేనే అద్నష్టవంతుడననుకున్నాను కారణం (ప్రాచీన, ఆధునికసంఘటనలు 
నా మెదడుకు పదునుపెట్టాయి. పాశ్చాత్య పఠితలూ, ప్రేక్షకులూ పోలెండ్‌, చెకోస్తలీకియా, 
హంగరీకి చెందిన కవితలు, నవలలు చదివారు, అక్కడ తీయబడ్డ సినిమాలు చూశారు. తద్వారా 
అక్కడ నిరంతరమూ లోపాలను అధిగమించి ముందుకీ, జాన్నత్యానికి సోగే ప్రయత్నాల 
సంఘర్షణనీ అర్దం చేసుకుని ఉంటారు. ఆరకంగా స్మృతి మనశక్తి గోడనో చెట్టునో ఆసరాగా 
చేసుకుని పోకేతీగలాగ, మనకు ఆసరా 


కొద్దినిమిషాల క్రితం వైరుధ్యాలను అంతంచేయాలన్న తపనను వెలిబుచ్చాను. వైరుధ్యం కవికి 
అవసరమైన దూరాన్ని, తనతోటి మనుష్యులతో ఐక్యతను దూరమయ్యానన్న భావాన్ని 
వ్యతిరేకిస్తుంది. అయినప్పటికీ, భూమినించి ఉన్నతమైన దశకు వెళ్ళినప్పుడు కవి చరిత్రకు 
సంబంధించిన బంధాలకు అతీతుడౌతాడు. ఉన్నతంగా ఉంటూనే భూమికి సంబంధించిన (ప్రతి 
చిన్నవిషయాన్నీ చూడడం ఎలా? అయినప్పటికీ, కాలం సృష్టించిన దూరాల్ని అధిగమించి, 
వ్యతిరికాల మధ్య సామరసాన్ని సాధించడం సాధ్యమే. “చూడడం” అంటే కేవలం కళ్ళతో 
చూడడమేకాదు, చూసినదాన్ని స్మృతిలో ఉంచుకోవడం, 'చూడడంి” అంటే కేవలం కళ్ళతో 
చేడడమేకాదు, చూసినదాన్ని స్మృతిలో ఉంచుకోవడం. ‘చూడడం, వర్ణించడం” అంటే భావనను 
పునర్నిర్మించుకోవడమే. కాలం సంఘటనలను, మైదానదృశ్యాలను, మానవాకారాలను నీడలుగా 
మార్చకూడదు. అందుకు పిరుద్దంగో అది, ప్రతిసంఘటనను తారీఖును, మానవుల్లో మానవుడిగా 
కాకుండా చేసిన (ప్రతివిషయాన్నీ చక్కగా, శాశ్వతంగా గుర్తుచేయాలి; చనిపోయినవారినించి 
జీవించి ఉన్నవారు తీసుకోవలసిన శాసనం కావాలి. వారు గాధలనుండీ, పురాణాలనుండీ గతాన్ని 


న మిసిమి ఫ్మిబవరి 1998 





తీసుకుని పునర్నిర్మించుకునెందుకు, ఆవిధంగా తముబాధ్యతలను నిర్వర్తించుకునేందుకు 
ఉపయోగిస్తుంది 
ఆ విధంగా భూమిని శాశ్వత వర్తమానాన్నించి, గతాన్నించి చూడడం కవిత్వానికి ముడిపదార్రంగా 
ఉపయోగపడుతుంది. 
IV 


నా మనస్సు గతంవేపు మళ్ళిందనుకోవడం నిజంకాదు నా సమకాలీనుల్లాగే నేను రాబోయే 
సర్వనాశనాన్ని తలుచుకుని వ్యధా భరితుణ్ణయ్యాను. కాని, నా కవితాత్మను పరిశీలిస్తే ఈ చీకటి 
యుగంలో న్యాయబద్దమైన (ప్రశాంత (ప్రపంచంకోసం తపిస్తున్నదని మీ కర్ణమౌతుంది. ఈ 
సందర్భంగా “విషాదానికి బానిసకావొద్ద'' ని నాకు బోధించిన వ్యక్తిని తలుచుకోవడం సబబుగా 
ఉంటుంది మేము మా మాత్సదేశపు సరస్సులు, నదులు, (ప్రాచీన పరంపరాగత ఐతిహాసాల 
నించేగాక ప్రజలనించి కూడా ఎన్నోవరాల్ని పొందాము మమ్మల్ని ప్రభావితం చేసిన గొప్పు వ్యక్తి, 
బంధువు - ఆస్కార్‌ మీ-వోష్‌ ఆయన నన్ను తన కుమారునిలాగ చూసుకునేవాడు ఆయన 
గొప్పు బుషి, ద్రష్ట ఆయన ఫ్రెంచికవి ఎలా అయ్యాడూ అంటే, చిత్రమైన ఆయనకుటుం బగాథను, 
“గ్రాండ్‌ డచీ ఆఫ్‌ లిధూనియా”ను గురించి తెలుసుకోవలసి ఉంటుంది ఏమైనా కానివ్వండి, 
అర్హశతాబ్రి క్రితం నా ఇంటిపేరుతో ఉన్న కవికి అంతర్జాతీయ పురస్కారం ఎందుకు ఇవ్వబడలేదో? 
ఆవిషయాన్ని గురించి పారిస్‌ప్రెస్‌ ఈ మధ్య (ప్రచురించిన పశ్చాత్తాప వాక్యాలు మీరు చదివే 
ఉంటారు. 

ఆయననించినేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన బైబిలు పాత కొత్త నిబంధనల సంబంధించిన 
మతవిషయాలమీద లోతైన అంతర్‌దృష్టిని ప్రసాదించడమే గాక మనసు, కళలకు సంబంధించి 
తటస్థమైన బుషిపరంపరను అలవరుచుకోవలసిన అవసరాన్ని గుర్తింపజేశారు; ద్వితీయ శ్రేణిని 
('ప్రథమ్రేణితో సమానంగా తీసుకోవడం ఎంత పాపకార్యమో తెలియజెప్పారు “(ప్రాచీనమైన 
(ప్రేమకు జాలి, వొంటరి తనం, ద్వేషం వల్ల కాలం చెల్లిపోయింది”? - అని ఒక (ప్రవక్తలాగ ఆయన 
చెప్పిన మాటల్ని జాగ్రత్తగా విని ఆకళింపుచేసుకున్నాను. ఆయన చెప్పిన మాటలు విషాదాంతానికి 
పరుగులు పెడుతున్న ఈవె ర్రి ప్రపంచానికి మేలుకొలుపులు. విషాదాంతం తప్పనిసరి అనీ, చివరికి 
అదొక పెద్ద విషాదాంతనాటకం అవుతుందనీ ఆయన అన్నారు 


పద్దెనిమిదవ శతాబ్రపు శాస్త్రవిజ్ఞానం తప్పుదారిన పడడంలో ఎన్నో లోతైన కారణాలున్నాయనీ, 
అందువల్ల భయంకర పరిణామాలు రాబోతున్నాయనీ ఆయన (గ్రహించారు. విలియం బ్లేక్‌ లాగ 
కాకుండా ఓ కొత్త యుగం రాబోతుందనీ; శా(స్త్ర విజ్ఞానం వల్ల రావలసి ఉన్న రెండవ భావ 
పునరుజ్జీవనం కాలుష్యానికి లోనయిందనీ; శాస్త్రవిజ్ఞానం అంతా అందుకు దోహదం 
చేయకపోయినా, రాబోయే తరపు శాస్త్రవిజ్ఞానం కొంతయినా అందుకు దోహదం కావొచ్చుననీ 
ఆయన అంటూండేవారు 


విలియం బ్లేకలాగే ఆస్కార్‌ మీ- వోష్‌ కూడా శ్వాస్త్రవేత అయిన ఇమాన్యు ఎల్‌ స్వీడెన్‌ బోర్ల్‌ 
రచనలవల్ల ప్రభావితుడైనాడు. ఆ శా,స్త్రవేత్త అందరికన్న ముందుగానే న్యూటన్‌ తరహా ప్రపంచం 
మనిషిని ఓడిస్తుందని గ్రహించాడు. నేనుకూడా స్వీడెన్‌ బోర్ల్‌ని (శ్రద్దగా పఠించాను - అయితే 
భావయుగంలో ఆయనను అద్దంచేసుకున్న పద్రతిలోకాదు. ఇలాంటి సందర్భంలో ఆయన 
జన్మించిన దేశాన్ని సందర్శిస్తానని నేనన్నడూ ఊహించలేదు. 


మిసిమి ఖబ్రవరి 1998 |] 


మన శతాబ్దం ముగియబోతున్నది. దీనిలో ఎన్నో ప్రభావాలు అయినా ఇది నమ్మకంతో, 
ఆశతోనే గడిచింది ఒకగొప్పమార్చ్పు అప్పుడప్పుడూ దృశ్య్వమానమై మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. 
ఆ మార్చే ఆస్కార్‌ మీ-వోష్‌ మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. “(శ్రమపడే కోట్లాది (ప్రజల 
నిగూఢరహస్యం సజీవంగా, శక్తివంతంగా, వేదనాభరితంగా ఉంది.’ వారి రహస్యాన్ని వ్యక్తపరిచేందుకు 
సరైన భాషలేదు వార్తావాహికలు, మేధావులకు ఈ విషయంలో అనితరమైన గురుతర బాధ్యత 
ఉంది 


మార్పు జరుగుతూనే ఉంది అది ఏ తాత్కాలికమైన భవిష్యవాణినీ లెక చేయదు. ఎన్ని 
భయానకాలు, (ప్రమాదాలు పొంచివున్నా, మనతరం ఈ (ప్రయాసల్లోంచి కొత్త అవగాహనలోకి 
అడుగిడుతుంది అప్పుడు సరికొత్త పరంపర సంఘటించబడుతుంది. 'సియోన్‌ వెయిల్‌, ' 
ఆస్కార్‌ మీ-వోషు లాంటి వారిని అనుసరించిన వారికి, చదివినవారికి తగిన (ప్రతిఫలం తప్పక 
లభిస్తుందని నేను భావిస్తాను మనం ఎవరితో బంధాల్ని కలిగి ఉన్నామో వారిపేర్ణను అందరికీ 
(ప్రకటించారు అలా చేసినందువల్ల మన మార్గమూ, స్టితీ అందరికీ అర్హమౌతాయి కవులకు 
సహజమైన అనేక విధాలుగా వెలిబుచ్చిన నా ఆలోచనా సరళితో కూడిన ఈ ఉపన్యాసపు ఉద్దేశ్యం 
అదే ఇక్కడున్న మనమంతా గతాన్నీ భవిష్యత్తునీ కలిపే లింకులం. 


జిస్టా మీ నష (0269124 [41092 (Mee - Wosh) 30 జూన్‌ 1911లో అల్జూండర్‌, నీ 
వెరోనిక కునాట్‌లకు లిధుఏనియా, పోలండ్‌లో జన్మించాడు. 1929లో స్టీఫెన్‌ బాటరీ ( విల్‌నా) 
విశ్చవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివాడు. ఆరోజుల్లోనే పోలిష్‌ స్టడీస్‌ లిటరరీ క్లబ్‌లో 
(క్రీయా శీలంగా పాల్గొన్నాడు. అతని మొదటి పద్యాలు 1930లో ప్రచురితమయ్యాయి. తరువాతి 
సంవళత్సర౭ మరొకరితో కలసి సాహితీ సమాజాన్ని స్థాపించాడు. అందులో *'జాగరి' (Zagary 
= (0౧161108) భాగాన్ని తరవాత *' ప్రళయః”” కవిత్వం అన్నారు. 

రెండో (ప్రపంచ మహాసంగ్రామంలో నాజీలు ఆక్రమించిన వార్వాలో అజ్ఞాతంలో ఉండి చాల 
కృపిచేశాడు. 1941లో జాన్‌సైయ్‌(౮&౧ 5/16) అనేమారుపేరుతో పద్యగ్రంధాన్ని (ప్రచురించాడు. 
నాజీ వ్యతిరేక పద్యాలన్ని సంపాదించాడు. 

1945 డిసెంబరులో న్యూయార్క్‌ దౌత్య కార్యాలయంలో పనిచేశాడు. 1950 వరకు 
అమెరికాలో ఉన్నాడు. తరవాత పారిస్‌లోనే ఉన్నాడు. తరవాత పారిస్‌లోని పోలిష్‌ దౌత్య 
కార్యాలయంలో సెక్రటరీగా ఉన్నాడు. అప్పుడు ఒకసారి వార్సావస్తే, అతనిషాస్‌ పోర్ట్‌ తీసేసుకున్నారు. 
1951లో అతడు (ఫైెంచ్‌ రాజకీయా శ్రయాన్ని అర్రించాడు. 

1951నుంచి 60 వరకు అనువాదకుడుగా పనిచేశాడు. 

అతడి మొదటి నవల The Seizure of power 

రెండో నవల The Issa Valley (1955) 

అతని స్వీయకథ Native realm (1958) 

వ్యాససంపుల్‌-Continents (1958) 

ఇంకా ఎన్నో గ్రంధాలు రాశాడు 1982 వరకు రాస్తూనే ఉన్నాడు అనేక బహుమతులు 
గెలుచుకొన్నాడు. 


“తీవ ఘర్షణల (ప్రపంచానికి గురైన మానవుని ప్టితి గతులను రాజీలేని సారళ్యతతో 
అభివ్యక్తీకరించినందుకు నోబెల్‌ బహుమతి”? శు 
= 9౦ ౬ 


ఆత్మన్యూనతా భావన నుంచి బయట పడాలంటే? 
- అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 
ఆత్మన్యూనతాభావన అంటే ఇతరుల కంటె తాను తక్కువ వాడినని, అల్పుడనని, 
నిరర్దకుడనని జీవితంలో ఏమీ సాధించలేని వాడనని, భావిస్తూ, ఆత్మవిశ్వాసం లేకుండా, 
దయనీయస్రితిలో ఉండడం ఈ భావన కొందరిలో తీవ్రంగా ఉంటే, మరి కొందరిలో అంత 
తీవ్రంగా ఉండదు. అంతేగాని అసలు ఆత్మన్యూనతా భావనలేని వాడంటూ ఎవడూ ఉండడు 
ఎందుకంటే మనం ఈ (ప్రపంచంలో పుట్టినప్పుడు నిస్సహాయులుగా పుడతాం తల్లిదం(డ్రులు 
సహాయం లేనిదే (బతికి బట్ట కట్టలేం అంతేకాదు, వునం అంతివుంగా వురణిస్తాం 
జాతస్యమరణం ధృవమ్‌. మృత్యువును జయించలేని బలహీనత. విశ్వం బృహత్తరం అది 
మార్మికం. దురవగాహరి. అటువంటి ప్రపంచం ముందు మనిషి ఏ పాటి? దానిని అర్హం చేసుకోలేని 
నిస్సహాయుడు. 
దీనినే మరోకోణం నుంచి చూస్తే, ఈ నిస్సహాయత, దయనీయతలే మనిషిని ఈ విశ్వాన్ని 
'ప్రశ్నింప చేశాయి. ఇంతటి బృహత్తర విశ్వాన్ని మానవుడు తన బుల్లి బుర్రలో ఇముడ్చుకొన్నాడు 
[గ్రహాంతర యానం చేశాడు. విశ్వ రహస్యాలను భేదించాడు. వీటన్నిటి.వెనుక ఉన్నకారణం 
మానవుడు తన న్యూనతకు ప్రతిస్పందించి ఆధిక్యతా దిశలో పయనించడమే. అందువల్ల, ఒక 
విధంగాచూస్తే న్యూనతా భావన మానవునికి వరప్రసాదమే. అయితే ఇది అతిగా ఉండరాదు 


ఆత్మ న్యూనతా భావన కొందరికి వరమైతే, మరికొందరి విషయంలో శాపమవుతుంది. 
ఆత్మన్యూనతా భావన మోతాదుకు మించక పోతే ఆరోగ్యకరమే. మించితే అనారోగ్యం 
(ప్రతిమానవుడు న్యూనతా భావనకు గురవుతాడు గనుక, దీనిని - అంటే న్యూనతను, లోపాన్ని, 
అల్పత్వాన్ని పూడ్చుకోవడానికి తద్యెతిరేక దిశలో అంటే నష్టపరిహారంవైపు ఇంకా మాటాడితే 
అతి పరిహారం వైపు ఉద్యమిస్తాడు. అంటే మనం సాధించే విజయాల వెనుక నష్టపరిహార సూత్రం 
పనిచేస్తుంది. (ప్రతి మానవయత్నం వెనక ఉన్న అదృశ్యశక్తి ఆధిక్యతాధికారాల కోసం పెనుగు 
లాట. ఈ అధికారం, (ప్రతిష్టలు కోరని మానవుడు ఎవడు? 


పుట్టుకతో వచ్చిన నిస్సహాయత కాక, సామాజికానుభవాలు గూడ వ్యక్తిని న్యూనతకు గురి 
చేస్తాయి. ఒక్కోసారి ఈ నిస్సహాయత చుట్టూ ఆత్మదయనీయత, ఆత్మవిశ్వాస రాహిత్యం, 
లాంటి భావనలు పెనవేసుకొంటాయి. ఇది ఒక (గ్రంధిగా తయారవుతుంది ఇదంతా 
సొమాజికానుభవాల పర్యవసానం. అయితే అదంతా వ్యక్తికి తెలియదు. అంటే ఈ న్యూనత 
అచేతనంగా ఉంటుంది అయినా ఈ న్యూనతా భావన వ్యక్తి సహించ లేనంతగా అభద్రత, అశక్తత, 
అపర్యాప్తతలను పుట్టిస్తుంది. వీటిని మనిషి జీవనసమరంలో ఎదుర్కొంటాడు అతడికి జయమో 
అపజయమో కలుగుతుంది. జయం కలిగితే అతడు ముందుకు సాగిపోతాడు. అపజయం కలిగితే 
మనిషి కుంచించుకు పోయి న్యూనతా భావనతో రోగ(గ్రస్తుడవుతాడు. 


శారీరక లోపాన్ని గూడ న్యూనతగా పరిగణిస్తారు. అయితే కొందరి విషయంలో ఈ శారీరక 
లోపం వారిని మహా మహులుగా చేసింది. అమెరికా (ప్రెసిడెంట్‌ ప్రాంక్షిన్‌ డి రూజ్వాల్డ్‌ వికలాంగత్వం 


మిసిమి ఫిబవరి 1998 


ఆయన విజయాలకు అడ్డురాక పోగా అది నేపధ్యంలో ఉండి ఎంతో దోహదం చేసింది. హెలెన్‌కెలర్‌, 
బాతోనెన్‌ ఎడిసన్‌ లాంటి వారు తముశారీరక లోపాలను అధిగమించి ఎన్నో విజయాలను 
సాధించారు. వారి విషయంలో వికలాంగత్వం ఒక ప్రచోదక శక్తిగా పనిచేసింది 


అంతేకాదు, అసలు (ప్రకృతిలోనే ఒక చోట నష్టం మరోచోట లాభంగా పరిణమిస్తుంది. 
చూపులేని వారికి వినికిడి జ్ఞానం ఎక్కువ పొట్టివారికి పుటణ్టెడుబుద్దులు పొట్టితనం వల్ల వచ్చిన 
నష్టాన్ని, న్యూనతను, అధిక తెలివితేటలు పూరించాయి 


శారీరక వికలాంగత్వమే కాకుండా కొంతమందికి మానసిక వికలాంగత్వంగూడ ఉంటుంది. 
వీరు అతి సున్నిత మనస్కులుగా ఉంటారు వీరి సున్నితత్వం వీరిని ముడుచుకు పోయేట్టుచేసి 
విజయద్వారాలను మూసి వేస్తుంది ఇలాంటి వారు క్రమంగా ఆత్మ దయనీయతను లేదా 
ఆత్మసానుభూతిని వాంఛించే వారుగా తయారవుతారు ఇతరుల సానుభూతి కోసం అంగ 
లారుస్తారు. ఈ విధంగా మానసికంగా కుంగి పోయిన వారు తమ దుస్తితిని ఎదిరించ లేక 
సమాజాన్ని తప్తుపడతారు 


న్యూనతా భావనతో సతమతమయ్యేవ్షారి లక్షణాలను మనం ఇలా క్రోడీకరించ వచ్చు మొదటి 
లక్షణం - (ప్రతి న్యూనతా భావం (గ్రంథి వెనుక స్వార్దం ఉంటుంది రెండవది - అతడికి సంయమనం 
ఉండదు - అంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి అతడు చేయవలసినదంతా చేయడు. ఏదో 
సరళవూర్షంలో తన (ప్రవేయుం ఏమీ లేకుండానే, దానంతటదే పరిష్కారం 
అవుతుందనుకొంటాడు అతడి ఆత్మదయనీయత అతడిని ఏమా [త్రం శారీరకంగా, మానసికంగా 
(శ్రమ పడనీయదు. మూడోది న్యూనత దానికి వ్యతిరేకముఖంతో దర్శనమీయ వచ్చు. న్యూనతతో 
బాధ పడేవారు తాము ఇతరుల కంటే అధికులమన్నట్టు (ప్రవర్తిస్తారు అల్పుడెపుడు ఆడంబరంగా 
పలుకుతాడు. పొట్టివాడు నడిచేటప్పుడు ఎక్కువ (ప్రదేశాన్ని ఆక్రమిస్తాడు అంటే చాల వెడల్పుగా 
నడుస్తాడు. నాలుగోది ప్రేమావశ్యకత. ప్రేమించ బడాలని ఎవరికుండదు? (పేమించబడాలంటే 
ముందు (్రేమించాలి. ప్రేమంటే ముద్దులు, కౌగిలింతలూకావు. అది ఒక (ప్రశాంత మానసిక 
స్తితి. అది అప్రయత్నంగా (ప్రసారితవువుతుంది. ఇది ఆత్మవిశ్వాసం ఉన్నవారికే సాధ్యం. 
(పీమించడంచేత కాక పోవడానికి ఆత్మన్యూనతా భావనయే కారణం 


ప్రేమ, (శ్రద్దల కోసం వీరు అ(ర్రులు చాస్తారు. కాని వాటిని సాధించడం ఎలాగో వారికి తెలియదు. 
అందుకని వారు ప్రపంచాన్ని తప్పులు పడతారు. ఈ న్యూనతా భావన లోపల బాగా బలపడిన 
వారు అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తారు భార్యా బిడ్డలను బాగా చూసుకొనే ఒక గుమస్తా 
ఉద్యోగంలో ఉన్నతికి పోలేక, న్యూనతా భావనతో కుంగిపోయి (ప్రతిచిన్న విషయానికి 
భార్యబిడ్డలను తప్పులు పట్టి ఇంటిని నరకంగా మారుస్తాడు. ఇది ఒక రూపం. ఇదే మరో 
రూపం తీసుకుంటే అతడు వాస్తవం నుంచి పలాయనం చిత్తగించి త్రాగుడుకు బానిస అవుతాడు. 


మరి ఈ న్యూనతా భావన నుంచి బయల పడాలంటే ఏమి చెయ్యాలి. మొట్టమొదట నీవు 
చేయవలసింది ఏమంటే? నీ జీవిత లక్ష్యం ఏమిటి? దానిని సాధించడానికి నీకున్న శక్తి 
యుక్తులేమిటి? అవకాశాలేమిటి? పరిమితులేమిటి? అనే (ప్రశ్నలను సమన్వయం చేసుకొని 





] డా] 


లక్ష్యానికి - దాని సాధనకు వుధ్య ఉన్న దూరాన్ని గుర్తించాలి. దూరం ఎక్కువైతే లక్ష్యం 
తగ్గించుకొని, సాధనను పెంచుకోవాలి. 


రెండోది, నీవు అల్పుడవని భావిస్తూన్నావంటే భావనకు మూలమేదో, నీవేమైనా అసాధ్యాన్ని 
సాధ్యం చేయాలను కొంటున్నావేమో గమనించాలి 


మూడవది, నీలో ఏదైనా లోపం ఉంటే దానిని గుర్తించి దానిని వెంటనే అంగీకరించు - 
దాటవేయకు 


నాలుగోది, కారణం తెలిస్తే సగం సమస్య పరిష్కారమైనట్లే. ఆత్మ విశ్లేషణ ద్వారా లోపాన్ని 
ఎరిగి, దానిని ఎలా సరిదిద్దుకోవాలో (ప్రయత్నించు. మామూలు (ప్రయత్నంగాక ఎక్కువగా 
(ప్రయత్నించి ఆత్మ సంతృప్తినిచ్చే కొన్ని వ్యాపకాలను చేపట్టు. సంగీత సాహిత్య క్రీడలు - ఏవైనా, 
అవి నీకు బౌషధంగా పనిచేయవచ్చు ఆత్మ నింద వల్ల అంటే నిన్ను నీవు తిట్టుకొంటూ 
కూర్చొవడం వల్ల ప్రయోజనం లేదు అంద వికారినని భావించిన ఒక అమ్మాయి తన వికృత 
రూపాన్ని చూసుకొంటూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. నృత్యం తరగతులను ఎగగొడితే 
(ప్రయోజనం లేదు నృత్యం తరగతులకు హాజరై నృత్యంలో అభినివేశాన్నిపాంది, పేరు సంపాదించి, 
వికృత రూపాన్ని అధిగమించాలి. 


ఐదోది, ఇతరులను ఒప్పించాలని పట్టు పట్టుకు. నీవు నీవుగా ఉండు ఇతరులతో మృదువుగా, 
సరళంగా, విశ్రాంతిగా ఉండు. 

ఆరోది, నీ కిష్టం లేని పనులకు దూరంగా ఉంటే, న్యూనతా భావన అధికమవుతుంది. ఇంట్లో 
కూర్చున్నందువల్ల సమాజంలోని చొరవ పెరగదు. సిగ్గుని అధిగమించలేవు. బయటికి వెళ్ళు. 
జనావళిని కలువు. (ప్రతివ్యక్తీ ఒక తెరవని గ్రంధం - ఆగగ్రంధాన్ని చదువు. వారి అనుభవాలను 
స్వీకరించు. 


ఏడోది, వెనకడుగు వేయక ఏమీ చేయలేకపోతే ముందడగు పడేవరకు అక్కడే నిలిచిపో. 
బాధ్యతలను తప్పించు కోవాలను కోకు. స్వావలంబనం అదేవస్తుంది. 


ఎనిమిదో రి; గొప్పువాడవు కావాలనుకొంటే గొప్పులక్యం పెట్టుకో, గ్‌ప్పుగా ఆలోచించు. 
తొమ్మిది, జీవితంలో నీకేమికావాలో దానిని నిర్ణయించు కొని, ఆ దిశలో నడువు. 
పది, మడి గట్టుకు కూర్చోకు నీమనసు ద్వారాలను తెరిచి ఉంచుకో. 


పదకొండు, ఒక నోట్‌ పుస్తకం పెట్టుకొని, దినదినం నీవు సాధించిన ప్రగతిని అందులో 
రాయి. ఆత్మాభివృద్దికి వెచ్చించిన సమయం బాగా గడిపినట్లో 


ఇవన్నీ మార్గ నిర్దేశక సూత్రాలు. సూత్రాలు వళ్లైవేసి నంతమాత్రాన ఆత్మ న్యూనత నుంచి 
ఎవరూ బయట పడలేరు (క్రికెట్‌ రూల్సు తెలిసినంతమా [త్రాన ఎవడూ క్రికెట్‌ ప్రవీణుడు కాలేడు. 
ఆ ఆటను ఆడాల్సిందే. ఇదీఅంతే. 


( (వపముఖకపి అజంతాగారిక వయీవల కేంద సాహిత్య ఆఅకొడమీ అవార్డు 
ద్రకటించిన నంవర్చుంగా ఈ వ్యాసం - నంపాదకుడు ) 


- ప్రా. వెంకట్‌ 


గాఢచింతన, తాత్విక ఆలోచన లేదా (ప్రతిఫలనం అనేది ఈ రోజుల్లో తెలుగులో సాహిత్యంలో 
మాత్రమే కనిపిస్తుంది తెలుగులో స్వతంత్ర తాత్విక సంప్రదాయం అనేదేదీ లేదు ఏదయినా 
ఉంటే అది సంస్కృత సంప్రదాయ దర్శనాలపైన గానీ, పాతుకుపోయిన సిద్దాంతాల పైనగానీ 
ఆధారపడిన తాత్వికత మాత్రమే. అయితే సాహిత్యానికి తాత్విక ప్రతిపాదనలు చేయవలసిన 
పనిగాని, అవసరంగాని లేదు ఇంకా చెప్పాలంటే సాహిత్యం ఒక విధంగా చ(ట్రాలుగా, బిగుసుకున్న 
తాత్విక సిద్దాంతాలను తలకిందులు చేస్తుందనవచ్చు. 


తెలుగులో సంపూర్లీకరించని తత్వ చిత్‌చింతనలను సాహిత్య ప్రక్రియగా రూపెత్తించి, 
సాహిత్యానికి ఉన్న మౌలిక (శ్రద్దను రహస్య ధ్వంసాచర్యగా సంబోధించే రచనలు తక్కువ. వాటిలో 
అజంతా రచనలకు నిరుపమాన స్తానం ఉంది. 


అజంతా రచనలలో క్లిష్టత ఉంది అయితే క్షిష్ణత కంటే ముఖ్యంగా మనలను ఎదుర్కొనేవి, 
మనం వద్దనుకున్నా మనపై ము|ద్రవేసేవి మనల్ని కల్గోలపరిచే భీకర (ప్రతీకలు - ఖండిత హస్తాల 
సంఘర్షణ, గాయపడిన స్వప్నాలు, అగ్ని వర్షించే అదృశ్య నేత్రాలు, భయవిదగ్రమైన కంరాలు, 
గాయపడిన స్వప్నాలు, మనిషి తనను తానే హననం చేసుకుంటున్న నిజాలు - మొదట్లో మనల్ని 
భయకంపితుల్ని చేస్తాయి, అసహయ విస్మయుల్ని చేస్తాయి. జుగుప్పతో కలచి వేస్తాయి. (ప్రతివాక్యం 
ఎలా ముగుస్తుందో, ఏ దృశ్యం ఎప్పుడు మనపై విరుచుకుపడుతుందో, ఏ భీకర శబ్దం మనల్ని 
భయపెట్టి బధిరుల్ని చేస్తుందోనన్న సందేహ భూతాలు మనల్ని వెంటాడుతాయి అది నిజంగా 
ఒక దుష్ట స్వప్నానుభవం - మనల్ని వెంటాడుతున్న ఒక (ప్రేతరాత. 


1 
ఏ శిల్పం? ఏ సాహిత్యం? 
ష్‌ శాస్త్రం? స గాంధర్వం? 
ఏ వెల్లులకీ (ప్రస్థానం? 


చీకటి ప్రజ్వలించే రోజుల్లో, అ(శుదగ్రమైన నీడల్లో విన్సించే క్షతగాత్రం అజంతా కవిత్వం 
శూన్య చీకట్లు ప్రవ్లికలలో నడవగలిగితే అజంతా రచనలకి స్పందించగలమేమో! 


అతి సాధారణంగా మారిపోయిన విధ్వంసకాండలో అమానుషీకరించబడిన జీవితం, అందులో 
మతకక్షలు, మానభంగాలు, “సామన్య” సంఘటనలు అజంతా కవిత్వానికి నిరంతర వేదనా 
వస్తువులు. ఈ అమానుషీకరణ పాతుకుపోయిన అన్ని రూపాలనూ, సాంప్రదాయాలనూ 
ఆవరిస్తుందని అజంతా చూపిస్తారు అందుకే ప్రసిద్దమైన సం(ప్రదాయాలను (మతం దేశభక్తి 
మొదలైనవి) అజంతా ఏవగించుకుంటారు. 
(ఫ్రా. వెంకట్‌గారు వాషింగ్‌టన్‌ యూనివర్సిటి (అమెరికా) లో 
ఇంగ్రీష్‌ సాహిత్యంలో (ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.) 


J] 
“మనిషి ఆకలితో చస్తున్నా మోక్షప్రాప్తి ముఖ్యం కదా! 
దేశభక్తులు వరైల్టుగాక! 


“మనిషి ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని నగరం నడివీధిలో ఒక పబ్లిక్‌ రాక్షసుడు కన్నీళ్ళు 
(క్రుమ్మరిస్తున్నాడు భయంకరంగా”. 


విలువలకు నిలయంగా సంప్రదాయ గౌరవాన్ని పొందిన మతం, దేశభక్తి అజంతా రచనలలో 
ఇంకెంత మాత్రం విలువలకు మూలంగా కనిపించవు అయితే, అట్టాంటప్పుడు మంచి చెడు 
నిర్ణయించుకునే సందర్భంగా మనకు దిక్చూచి ఏది? 


అజంతా రచనలు సమకాలిక విషయాల మీద, దైనందిన సంఘటనల మీద రాయబడినట్టు 
కనిపించినా, అవి ఆయా చారిత్రక సంఘటనల్ని (హైదరాబాద్‌ మతకల్టోలాలు, రాజీవ్‌ గాంధి 
హత్య వ్లైరా) మా(త్రమే చిత్రించినట్టు భావించలేం సమకాలిక సంఘటనలకు స్పందించినట్లు 
అనిపించినా ఆలోచనలలో అంతర్లీనంగా ఒక సుద్వీర్ణమైన సంఘర్షణ కనపడుతుంది. ఈ ఘర్షణకి 
సాధారణమైన సామాజిక (ప్రభావాలుగా చూపించడం అజంతా విషయంలో తొందరపాటే అవుతుంది. 


ఏ విధంగానైతే సాంప్రదాయికంగా మానవత్వపు విలువలకు మౌలికమైన వస్తువులుగా పరిగణన 
పొందిన 'మతంి, ' దేశభక్తి”, “రాజకీయాలు” మొదలైన వాటికి “దూరంగా? (“అతీతంగా”) 
““మానవత్వం”' గురించి అజంతా (ప్రశ్నిస్తాడో, అలాగే తన కవితా ప్రక్రియను తక్షణ సంఘటనలకు 
స్పందించి సృష్టించినప్పుటికీ ఆ సంఘటనలకు సంపూర్ణంగా పరిమితం కానివ్వడు. అజంతా 
రచనల్లోన్ని ఘర్షణకు ఒక (ప్రత్యేకమైన స్వీయానుభవ సంఘటనకు ముడిపెట్టటం పారపాటు. 
ఉదాహరణకి, '* అర్ధరాత్రి భీభత్సం మేలు కొనేటప్పుడు” అనే పంక్తి *“అర్హరా(త్రి సంకేతం కదా, 
విద్రోహి ని(ద్రలేచాడను కొంటాను", లేదా “అర్దరా(త్రి ఒక గల్లీలో తన మృతదేహం....”” 
పంక్తులలో కొనసాగింపు ఉన్నట్లనిపిస్తుంది. కానీ నిజానికి మొదటి పంక్తికీ, మిగతా పంక్తులకు 
మధ్య సుమారు నలభైరెండు సంవత్సరాల దూరం ఉంది. ఇటీవల రచనలకు చారి త్రకసంఘటునలతో 
స్పర్శ ఉండటంతో అది సమకాలీన సంఘటనలకు ప్రతిస్పందనలుగా లేదా, వాటికి ప్రతిఫలనాలుగా 
సులువుగా చూపించవచ్చు. కానీ నిజానికి అటువంటి (ప్రమాదాలు అజంతా కవ్షిత్వాన్ని అర్ధం 
చేసుకోడానికి తోడ్చడవు. 


అజంతా దృష్టిలో కవిత్వ సృష్టి ఒక మహావిస్ప్సోటన. ““గణితం'' అనే కవితలో బలికోరుతున్న 
అక్షరాలు, ఊపిరాడని వాక్యాలు, గన్‌పొడర్‌ పద్యాల గురించి రాస్తూ, కవిత్వం నిజంగానే ఒక 
రహస్యోద్యమం అంటారు కవి. కానీ ఈ రహస్యోద్యమం చూపించే ఘటనలన్నీ స్వప్న చర్యల 
అక్షరీకరణ మాత్రమే. ఇవి అక్షర నిజాలుగా మారుతున్న స్వప్న సంకేతాల సముదాయాలు. ఈ 
““ఉద్యమం''లో తిరుగుబాటు చేస్తున్న / అవుతున్న నిజాలు - “గాయపడిన నీళ్ళు ఉవ్వెత్తున... 
నగరం మీద విరుచుకుపడడం విశేషం''.... “క్లిష్ట భూయిష్టమైన ఆకాశం కింద మనిషి 
ముఖకవళికలపై చీకటి ఎ(ర్రబడుతున్నదా? ““ఆగ్రహాగ్నిలో చేతులు ఎర్రబడుతున్నాయా ., 
మనిషిఎ(ర్రబడుతున్నాడా!... రోడ్డు ఎర్రబడుతున్నాయా?'' - ఈ “'నిజాలన్నీ'' వాంఛించిన, 
కోరుకున్న ఫలితాలు మాత్రమే. ఈ విషయం తెలిసిన కవి ఈ నిజాలను స్వప్న సందిగ్రంలోనే 
అల్టుతారు. వాటిలో రూపుదిద్దుకున్న అక్షర రూపం సందిగ్రంగానే ఉండిపోతుంది (ప్రతి ఇచ్చ / 


| మిసిమి ఫిబ్రవరి 1998 


anticipation సంశయంలో ముగుస్తుంది - “పడుతున్నదా'', “పడుతున్నాయా''.. వరా 


సాహిత్య (ప్రక్రియ దాని వైశిష్ట్యం తెలియని కవి తొందరపాటు ఇలాంటి సందర్భాల్లో 
గమనించవచ్చు ఉద్యమం అనే సర్షధ్లర్ణం ప్రత్యక్షంగానో తద్విరుద్రంగానో వచ్చీ రావడంతో ఆకవి 
కవిత్వాన్ని ఒక పనిముట్టుగా మారుస్తూ, సెంటిమెంటలైజ్‌ చేసిన సన్నివేశాలను, నీతివాక్యాలతో 
(ప్రశ్నలు గుప్పిస్తుంటాడు. ఇదీ ఒక వాంఛా పరితృష్తి కలి గించే చర్య అయినప్పటికీ కవి దీన్ని అత్యంత 
గంభీర సత్వంగాను, విప్లవంలో భాగంగాను భావిస్తాడు ఈ అమాయక కవి, అజంతా నుంచి 
సాహిత్య(ం౦లో) విధ్వంస చర్య గురించి ఓనమాలు నేర్చుకోవాలి 


బాధ, భాషలకు, అంతర్‌ - బాహ్య (ప్రపంచానికీ ఉన్న సంబంధం క్షుళ్లంగా తెలిసిన రచయిత 
కాబట్టి అజంతా ఏ విధమైనటువంటి పారలౌకిక వాదానికి గాని, భావవాదానికి గాని తలవంచడు 
బాధకీ, అంతర్భాహ్య (ప్రపంచాలకీ సరళమైన లేదా (ప్రత్యక్ష సంబంధం ఉండలేదని అజంతా 
కవిత్వం సూచిస్తుంది. ఆయన కవిత్వంలో అంతర్భాహ్య ప్రపంచాలను ఉద్దేశించే (ప్రతీకలన్నీ 
స్వవ్నచిత్రాలే ఈ చిత్రాలు నిరంతర వ్యధతో, మళ్ళీ మళ్ళీ చెప్పడంతో వాటి నిర్దారిత భౌతిక 
సంకేతస్టాయి సంద్రంలో పడుతుంది కానీ అజంతా తన కావ్యాన్ని స్వప్నలిపిగా గుర్తించుకున్నా 
ఈరెండు పదాల fUNCt10n ఈ కావ్యంలో మౌలికంగా భిన్నమైంది. స్వప్నసంకేతాలు అనిర్జారితాలు 
అక్షర నిజాలు రూపాకృతాలు. స్వప్నచర్య ఇప్పటికీ ఎప్పటికీ మనకు అంతుపట్టునిదే. మహా 
అయితే దానిని మరోసారి మాత్రమే మననం చేసుకోగలం. అప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి, 
పునళ్ళిరించడానికి లేదా, పునఃస్థాపించడానికి - అకరరూపంలోగాని, వేరేవిధంగా గాని, భాషా 
మాధ్యమ సంధాన స్వభావంపై ఆధారపడే తప్పునిసరి అవసరం మనకు ఎదురవుతుంది (The 
dream work lis always already inaccessibleto us Whatwe can have atthe 
most is only a secondary revision - our effort to verbalize, recount or 
narrate our dream experience our efforts to recapitulate it- verbally ornon- 
verbally-indicate our inseparable need to depend on the mediating role of 
language (verbal or non-verbal). 


అందుకే సులభంగా అర్హమౌతున్నట్టున్నా అజంతా కావ్య సంకలన శీర్షిక - స్వప్ప్షలిపి - 
స్వప్నాలకి లేఖనానికీ మధ్య ఉన్న నిగూఢమైన సంబంధాన్ని సూచిస్తుంది. అర్ధరహి తమైన లేదా అర 
సంద్దిగ్రతలో ఉన్న స్వప్న జగత్తులోని విస్మయ భీతి సంకేతాన్ని తేట తెల్లం చెయ్యడంగానీ వాటి 
అర్టసారాన్ని అందించడంగానీ అజంతా రచనల ఉద్దేశ్యం కాదు అందుకు విరుద్దంగా మనకు 
సులువుగా అందుబాటులో ఉన్నాయనుకున్న నిత్య జీవితంలోని “నగ్న సత్యాలలో* ఇమిడి ఉన్న 
సంక్షిష్టతని, వాటి నిగూఢతను పదేపదే సూచిస్తుంటాయి అజంతా రచనలు అవగాహనలో, 
అందుబాటులో ఉన్న అక్షర రూపాల్లోని మర్మాన్ని గుర్తించమంటాయి అజంతా రచనలు 


ఇది గుర్తించలేని అన్వేషణ సాహిత్య ప్రక్రియల సాధ్యతలవైపు మనల్ని పోనీయదు కవితాక్రియ 
మౌలికంగా ఒక పారాటం. (ప్రపంచాన్ని చూడడంలో, స్పందించడంలో నూతన మార్గాల 
అన్వేషణకు తెలిసిన, పాతుకుపోయిన విషయాలకు గొంతుక ఇచ్చే ప్రయత్నానికి అవసరమైన 
(శమ. (Poetic activity is fundamentally a struggle for newer ways of 


మిసిమి ఫ్రిబవరి 1998 | 


responding to the world, newer ways of articulating the received, 
transforming the given). ఈ దృష్టి నుంచి అజంతా సాధించింది నిజంగా అసమానం. 
ఆయన రచనల్లో ని ఆవేదన ఘర్షణ అంతా మనకున్నటువంటి భాష అభివ్యక్తీకరణ రీతులు, మన 
సంప్రదాయపు అవగాహన వీటన్నింటినీ కుదిపేస్తుంది ఈ (ప్రయత్నం ఒకే రచనలో ద్నీర్దంగా 
సాగకుండా ఒక విధమైన, నాటుకుపోయిన ప్రతి కవితలో [2061౬6 అవుతుంది ఈనాటుకుపోయిన 
(00565510౧0) భావం అసహాయ రోగగ్రప్ట పదచిత్ర పరంపరలో వ్యక్తమౌతుంది. (ప్రత్యేకంగా ఒక 
రూపాన్నిగానీ, రూపాంశలతోగానీ సరిపెట్టుకోకుండా భాషగానీ, భాషలోనే, భాషమీదనే ఒక 
విధమైన హింసగా, హింసతో చూపిస్తారు అజంతా. ఈ కవితల్లో మాట్లాడే వ్యక్తి ఒక కల్పనాత్మక 
రూపం (Imaginary subject) అయితే వ్యక్తమైన అభివ్యక్తమైన ఘర్షణ మాత్రం కాల్పనికం 
(మిధ్య, ఊహ) అనలేము. గొంతు భాషాత్మకమైన వ్యక్తిగొంతు. అదొక కల్పన. అందుకే కవితా 
రూపానికీ ఆకారానికీ అంత స్పష్టత ఉండదు (౧౧19 5640600 beng a linguistic creation, 
can have no certainty of shape or form). దీన్ని అజంతా చాలా శక్తిమంతంగా 
చూపిస్తారు. 


నాకు నిలయం లేదు 
నాకు విలయం లేదు 


శూన్యం మీద శూన్యంగా కూర్చుని 
రాలుతున్న నక్షత్రాలమీద నాగీతం రచిస్తాను 
చీకటి ఉరికంబంలా నిలబడినచోట 
నిశ్శబ్దం మీద నిశ్శబ్దంగా కూర్చుని 

గాలిలో దీపాల మీద నా గీతం రచిస్తాను. 


నాకు రూపం లేదు 
నారూపం నా గీతం (50) 


అయితే మరి (ప్రతి గీతానికి ఒక రూపం ఉంటుంది కదా. అయితే అజంతా పద్య రూపాల 
గురించి రాసేవాడు కాబట్టి ఆయనేదో రూపవాది అనుకోవడం సరైంది కాదు. అజంతాకు పైపై 
రూపంతో సంబంధం లేదు , అలాగే సంక్షీర్ణమైన భావనలతో పఠాభిలాగా భాషా ప్రయోగాల జోలికి 
పోరు అతని మౌలిక శ్రద్ద భాష మీద మాత్రమే. కానీ, అది ఛందో నిరుక్తాదుల బద్దమైన 
భాషమా(త్రంకాదు (Ajanta never concerned himself with superficially formal 
ornarrowly conceived ( పరాభి లాంటి) lnguisic experiments. His fundamental 
concern is with language and this is not linguistic) 


అజంతా రచనల్లో భాష ఒక అఖండమైన (బహ్మవాక్కు_ కాదు - పైగా అది ఖండిత భాష 
గాఢంగా బాధపడిన భాష గాయపడిన అస్థిత్వ శరీరం. (0౧ the contrary, itis a mutilated 
deeply afflicted, laearating body of existence): '' ఉరిత్రాళ్ళు నా ఊహలు / 
సంకెళ్ళు నా మాటలు / నా పై రువ్విన రాళ్ళు నా అక్షరాలు''. భాషే ఒకవిధమైన భంగపడిన, 


మిసెమి ఫిబ్రవరి 1998 ] (_ ] [403] 


భంగపరిచే (VIolent, Violated) హింసాత్మక యం(త్రం అయినప్పుడు, దాన్ని విడువలేకుండా 
దానిలోనే వసిసూ, దాని ద్వారానే పలకడం / పలికించడం ఒక ఆత్మత్యాగ / పునరుత్చాన చర్యగా 
(Sacrificial / Regenerative) అజంతా రచనలు చూపిస్తాయి ఇక్కడ పలికేదీ పలికించేదీ 
ఏదో భౌతికాతీత దైవశక్తిగా భావించడానికి ఆస్కారం లేకుండా చేస్తాడు కవి. అయితే ఇక్కడ 
గమనించాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఈ ఆత్మ పరిత్యాగ / పునరుత్హాన చర్య కూడా ఏదో 
మహత్కార్యాన్ని ఉద్దేశించి కవి ఒక సవైతన్య కారకంగా ( అజంతా - తృీఇగి12) రూపొందిస్తున్నాడు 
అనుకోవడం అజంతా రచనల్ని అపార్టం చేసుకోవడమే అవుతుంది. ఈ స్వకీయ వ్యక్తిత్వాన్ని 
తుడిచి వేసుకొని లేదా రద్దు చేసుకుని కొనసాగించే ఈ (క్రియ ఒక విధమైన జీవనమే. అయితే 
అదొకగంభీరమైన సుదూర నిరిష్ట లక్ష్య ప్రణాళిక లేదా సిద్దాంతంలో భాగమైన అంశంగా మాత్రం 
కాదు. కానీ దాన్ని స్వకీయ (ప్రమేయం లేని జీవనంగా నిలపడానికి పదేపదే ఇలాంటి (ప్రదర్శనల 
(ప్రకటనలు చేయాలి. అజంతా కవిత్వం సరిగ్గా అలాంటి జీవనానికి నిదర్శనం (1019 self 
effacing or self erasing activity itself is a mode of existence not to be 
subsumed under some grand teleological scheme At the sametime it is 
a kind of existence which needs persistent repetition of these self 
lacerating performances Ajanta's poetry embodies / enacts precisely 
such an activity / existence). 


భాషకి ఒక శారీరక భౌతిక జీవనం ఉందని అజంతా కవిత్వం పదే పదే సూచిస్తుంది. '' ప్రతి 
అక్షరం ఒక మనిషి “(ప్రతి మనిషి ఒక అక్షరం. మనిషి ముఖ కవళికలవలె మనిషి అవయవనిర్మాణం 
వలెనే అక్షరాలకు కూడా ఒక ఆకారం, ఒక భంగిమ, భావాను గుణ్యమైన ఒక కదలిక, ఒక లయ, 
ఒక విన్యాసం, రంగు రుచి ఉంటాయని నేను విశ్వసిస్తాను. '' అందుకే నిత్య జీవితంలో సరస్వతీ 
విగ్రహ వి(క్రేతలచే వాణిజ్య సరుకు కింద టి. వి. లో వాడకంలోకి వచ్చిన నిరద్ద తెలుగు భాష అజంతా 
దృష్టిలో ఒక మృత భాష. “అంతా మృతభాష మృతభాష్య వేదికనిండా శబ్ద కళేబరాలే''. అయితే 
ఈ మృత (ప్రాయమైన భాష నూత్నజీవగతిని పొందాలంటే ఒక శరీరాన్ని ఆ(శ్రయిస్తే తప్ప వేరే 
మార్గం లేదంటారు అజంతా. కానీ ఈ ఆశ్రయం ఇచ్చేది ఎలాంటి (సరుకు) శరీరమైనా చాలదు. 
అక్షరాంకురార్హణం '' అప్పుడే పుట్టిన శిశువు శరీరం?! ద్వారానే జరుగగలదు అంటే, జీవితం 
అనేది ఎంత ఫేపూ పాతుకపోయిన, ఘనీభవించిన, నిరద్దక రూపాలలోనే ఉంటే అది ఉత్త 
శబ్లకళేబరం మాత్రమే. కానీ (బతికి ఉన్న, శ్వాసిస్తున్న జీవి మాత్రం కాదు. ఈ అన జీవితం 
అనేది మళ్ళీ మొట్ట మొదటి సారిగా, పూర్వ నిర్దారిత ఆధారాలు లేకుండా, స్టిరమైన అరం, 
నిర్దారణ లేకుండా రూపాందితేనే గానీ భాషకు పునరుజ్జీవనం లభించదు. ఇలాంటి పునరుజ్జీవనాన్నే 
అజంతా అప్పుడే పుట్టిన శిశువు అనే '“ప(్రీక** ద్వారా తెలియచేస్తారు. 


భాష / శరీరాల స్టిరత / అస్థిరత (Continuity / discontinity) లకు నొక్కి చెబుతారు 
అజంతా. భాష' ఒక వీధి మనిషిశరీరాన్నైనా ఆశ్రయించాలి” అంటారు. అజంతా కవిత్వంలో ఈ 
వీధి మనిషిని ఒక సామాన్యుడు (eV౭గ/Man) లేదా నిజప్రపంచంలో వీధి మనిపిగా మాత్రమే 
తీసుకోలేదు. ఈ “వీధి మనిషి” అజంతా కవిత్వపు వీధుల్లో - అంటే భాషా రహదారుల్లో, 


మిసిమి ఫ్యిబివరి 1998 


గల్రీలలో జనిస్తూ, నిష్క్రమిస్తూ ఎప్పుడూ ఒక సమగ్ర సంతృప్త శరీరం (Unified, wel! -fed 
body) లా కాకుండా, “శిధిల శరీరం''లో సంచరిస్తూంటాడు. ఈ వీధి మనిషి మొహాన్ని 
గుర్తుపట్టడం ఎంత కష్టమో అప్పుడే జనించిన శిశువులోని ““భాషు'ను నిర్దారించడం కూడా 
అంతే కష్టం అంటుంది స్వప్పలిపి. అలాగే భాష మళ్ళీ జీవించాలంటే అది ముందుగా నిర్దారించిన 
రూపాల్లో కాకుండా అన్నిరయ అస్టిత్వంలో అవతరించాలి అంటాడు అజంతా. ఈ అనిర్వచనీయమైన 
“'అప్పిత్వం'' కోసమే అజంతా తపన, ఘర్షణ అనిపిస్తుంది. ““స్వప్నలిపి రహస్యం ఇదే దైనందిన 
జీవన బీభత్సంలో నేను చేస్తున్న విచిత్ర విన్యాసాలే నా కొత్త ఛందస్సు!” కానీ ఈ విన్యాసాల్ని ఏ 
నిర్దారితమైన వేదాంతం స్కూల్లోనో, అలంకారాల్లోనో ఇమడ్చుడానికి ప్రయత్నించడం ఒక వ్యర్ధ 
(ప్రయాసే కాకుండా ఆ ప్రయత్నం అజంతా రచనల్ని చదవనట్లై అవుతుంది. 


రోజూ చూస్తూనే ఉన్నాను. 
ఉరితీయబడుతున్న అక్షరాలను. 


మెరుస్తున్న మధ్యాహ్న సూర్యకిరణ ఖడ్గచ్చాయలలో 
అక్షర తాండవం ఎవరైనా చూశారా? 
గుండె లోలోతులలో అక్షర సంగీతం ఎవరైనా విన్నారా? (55-57) 


అజంతా రచనల్లో భావ చిత్రాలు ఏదో పూర్వ నిర్దారిత సిద్దాంతానికి అనువైనటువంటి కవిత్వ 
భాష యమకమయ పద్యాలు, సుకుమార సౌందర్య ఆహ్హ దకరమైన పదవాక్య సముదాయాలను, 
సున్నితమైన ఉద్వేగాలను ధ్వంసం చేస్తాయి. ముఖ్యంగా ఈ కూర్పు (COMposition) లో 
గమనించాల్సింది: అజంతా భావచిత్రాలు ఏదీ ఒక స్థిర పడిన కవిత్వ పద సమూహం నుంచి 
వచ్చినవి కావు; ఏ ఇజం (15M) తోనూ వీటిని ముడి పెట్టలేము. బట్టి పదాల లెవల్‌లో ఎక్కడైనా 
ఒక పద్దతి (క్రమం (Pr866de౯౭) కనపడితే అజంతా వాక్యాల్లో, కవితా సందర్భాల్లో దృశ్యాల్లో 
వాటి రూపం మారిపోతుంది. ఈ ““(ప్రతీకలు'” వికార పదచిత్రాలు అయినప్పటికీ అజంతా 
రచనలు ఏవో మానసికమైన Perverted morbidity ని చూపిస్తాయనలేము. అంటే ఈ (ప్రతీకల 
వెనుక, ఈ రచనల మూలం ఏదో వ్యక్తిగతమైన మానసిక రుగ్మత అనడం పొరపాటు. సాహిత్య 
(ప్రక్రియని మూలాన్వేషణలో విశదీకరించడం ఒక సంకుచిత దృక్పథమే కాకుండా సాహిత్య 
ప్రక్రియవైశిష్యతగుర్తించలేని అమాయకత్వం అవుతుంది. మూలాన్వేషణ అనేది కవి '' వ్యక్తిగతమైన ' 
మానసిక కధనాల ద్వారానైనా లేదా వ్యక్తి యొక్క సామాజిక, దేశ కాల పరిస్థితుల, సందర్భాల 
దృష్ట్యానైనా లేదా ఏదో సాంస్కృతిక సంప్రదాయ భాషా నిఘంటువుల ద్వారా నైనా జరిగినప్పటికీ, 
ఇట్టాంటి అన్వేషణ ఎంత ముఖ్యమైనదైనా ఆ అన్వేషణలు ““సాహిత్య'' వైశిష్యత చూపలేవు. ఈ 
అన్వేషణా మార్గం చాలావరకు సాహిత్య (క్రియకు ఒక అనుబంధ $యుని (derivative status) 
మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఎంత వరకైతే ఈ మూలం ద్వారానే మనం చదవవలసిన దాన్ని చేరువ 
(approach) కాగలుగుతామునుకుంటామో మన ఎదురుగా ఉన్నదాన్ని అంటే “కవిత్వాన్ని'' 
అర్ధం చేసుకొనే (ప్రాథమిక కర్తవ్యం వృధా అయిపోతుంది ఏదో స్థిరపడిన మూలాన్ని అన్వయించేది 
లేదా అందించేదే కవిత్వం అయితే అది సాహిత్య పరంగా(నే కాకుండా) కేవలం ఒక నిప్పుల (శ్రమ / 
ప్రక్రియ. (సశేషం) 


కొతవెలుతురు 


- వి. శివలింగం 
భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులవ్యవప్టను ఎందరో సంస్కర్తలు మేధావులు 
కూలగొట్టుడానికి ప్రయత్నించారు కాని వ్యవస్థ మరింత బలపడుతూవచ్చింది. చార్వాకుల తరవాత 
కులవ్యవస్టను తీవ్రంగా వ్యతిరేకించిన వారు బౌద్దులు అశ్వఘోషుడు బౌద్దుడు. (క్రీ శ ప్రధమశతాబ్లి 
ద్వితీయశతాబ్లి మధ్య కాలంవాడు కావచ్చు. జీవితకాలం గురించి తెలియడం లేదు. ఆనాడే వజ 
సూచి అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. 37 గద్యసూ త్రాలతో బ్రాహ్మణధర్మానికి మూలమయిన 
వర్ణ వ్యవస్తను విమర్శించాడు. (బ్రాహ్మణులంటే ఎవరో తెలియచేస్తుంది వజసూచి. మలయశ్రీ) 
గారు సరళ తెలుగు అనువాదం చేశారు. మిళింద (ప్రచురణల తరపున రవిచంద్‌ గారు గ్రంథాన్ని 
తెలుగు వారికి అందించినందుకు కృతజ్ఞతలు రవిచంద్‌ వైదుష్యం ఏపాటిదో ఈ (గ్రంధానికి 
అందించిన పీఠిక చదివితే తెలుస్తుంది. పాండిత్యం (ప్రదర్శనగాకాక ప్రయోజనకారిగా వుండాలని 
కోరుకునే సహృదయుడు ఆయన. వజసూచి (ప్రభావంతో కూర్చిన వజసూచికోపనిషత్తు 
కూడా చేర్చారు. 
రుగ్వేదం పురుషసూక్తం (10-90) లో చాతుర్వర్ణన (ప్రస్తావన వుంది రుగ్వేదకాలంలో వర్ష 
వ్యవస్థ లేదు. (బ్రహ్మ అంటే (ప్రార్దన, సూక్తం అనే అర్హంలోనే కనిపిస్తుంది. సూక్తంలో వద్ద పదం 
కనిపించలేదు వైశ్య, శూద్ర పదాలూ రుగ్వేదంలో లేవు కనుక పురుషసూక్తం తరవాత కాలంలో 
చేర్చబడిందనడానికి సందేహంలేదు. అయితే ఎప్పుడు పుట్టిందో కచ్చితంగా చెప్పలేం. వేదకాలం 
పూర్తికాక ముందు 60 కులాలు, క్రీపూ. 500 నుండి (క్రీ.శ 100 వరకు 125 కులాలు, 
ధర్మశాస్తాలు, స్మృతుల కాలానికి వుండేవని కానే పండితుడు రాశాడు. రుగ్వేద సూకానికి, 
బృహదారణ్యానికి వర్ణాల పుట్టుకలో భేదం కనిపిస్తుంది పురుషసూక్తం మరచివుంటారు. 
మహాభారతంలో భిన్నాభిప్రాయాలు వున్నాయి వేద సూక్తాలు వల్లించేవారంతా కాల(క్రమంలో 
(బాహ్మణులుగా రూపొందారు. మేధావివర్గం, విద్యావర్గం బ్రాహ్మణులే. బ్రాహ్మణులు క్షత్రియులు 
రాజ్యాలను చేజిక్కించుకుని మిగిలిన వర్గాలను అణచివేస్తూ వచ్చారు. విశాల హృదయులూ 
తాత్వికులూ వ్యవస్థను పట్టించుకోలేదు. మేధావి, పండితుడూ అయిన శంకరాచార్యులు 
కులవ్యవస్టను సమర్ధించి తన అల్పత్వాన్ని చాటుకున్నాడు. కాళిదాసు అశ్వఘోషుడిని అనుకరించినా 
వర్ణ వ్యవస్థను ఖండించలేదు. వజసూచి, ధమ్మపదం (బ్రాహ్మణులంటే ఎవరో తెలియచెప్పాయి. 
కులంవల్ల కాదు గుణం వల్ల (బాహ్మణుడయాడని చెపుతుంటారు. సమాజంలో కులంవల్ర 
(బాహ్మణులయిన వారిని గురించి ఆలోచించాలి ఏకులంలో నైనా మంచివారు చెడ్డవారూ 
వుంటారు. సామాన్యుల్ని చీకటి గుహల్లోకి తోసిన పురోహితవర్గం మీద ధ్వజమెత్తాల్సిందే. 
ఏనాడో చార్వాకులు చేశారు. ధర్మశా(స్తాలు దుర్మార్గమైన పక్షపాతం చూపాయి. 
రుగ్వేదంలో వర్ణవ్యవస్త లేదు. సత్య(వ్రతులు, విజ్ఞాన సంపన్నులైన (ప్రాచీనమహర్షులు కూడా 
నేడు మనం అనుకుంటున్న కులవ్యవస్థ (వృర్ణవ్యవస్ట్ర) గురించిషట్టుబట్టలేదు. సింధునాగరికత 


* శివలింగం తత్వం, సాహిత్యాలను నిశితంగా పరిశీలించారు, 
కృష్ణాజిల్దా, చల్లపల్లి నివాసి. 


కాలం నాటికి స్టిరపడింది వృర్గవ్యవస్ట కాదనీ వృద్ద సంఘర్షణ మా(త్రమేననీ ఒకళ్ళు కాదు - 
అంబేద్కర్‌తోపాటు - బాషం (శ్రీవాత్సవ, కోశాంబి, చటోపాధ్యాయ లాంటి ఉద్దండులెందరో 
అధ్యయనం తరవాత అభిప్రాయానికి రావలసివచ్చిందని ఎబ్‌కె అన్నారు 


(బాహ్మణులు క్షత్రియులు సంపదను అధికారాన్ని దోచుకున్నారు యజ్ఞకర్మల పేరిట 
క్షత్రియుల్ని దోచుకుంది బ్రాహ్మణవర్గం. స్వాద్హపరశక్తులు పెరిగాయి. పురోహిత వర్గానికి 
(శ్రామికవర్తానికి సంబంధాళ్లేవు. (బ్రాహ్మణ క్షత్రియ అపవిత్ర సంబంధం పురోహితవర్గంలో 
దురాశ పెరగడంతో తెగిపోయింది. బృహదారణ్యక, చాందోగ్య, కఠోపనిషత్తులు క్షత్రియుల 
సృష్టి పురోహితవర్గాన్ని బౌద్ద జాతక కధలు అవహేళన చేశాయి. ఉపయోగపడే పశువుల్ని చంపి, 
విక్రయించడానికి లై సెన్సులిచ్చి పన్నులు దండుకుంది పురోహితవర్గం. బుద్దుడు వీటన్నిటిని 
సహించలేక తిరుగుబాటు చేశాడు. అగ్రవర్ధ దోపిడీ నుండి సామాన్యుల్ని కాపాడాడు. నైతిక 
ధార్మిక జీవనానికి (ప్రాధాన్వతయిచ్చాడు. మానసిక స్వేచ్చను (ప్రసాదించింది బౌద్దం. బౌద్దం 
ఉచ్చస్రితిలో వున్నపుడు కూడా పురోహితవర్గం లొంగలేదు. కాని జీవన్మరణ సమస్యవారికి 
బి.సి.600-200 మధ్య కాలంలో. గౌతమ, ఆపస్తంభ, బౌద్దాయన, వసిష్ట వంటి ధర్మశాస్త్రాలు 
వెలువడినాయి. బి.సి 200- ఎడి 200 కాలంలో మను, యాజ్ఞవల్య్యస్మృతులు వచ్చాయి. 
(బాహ్మణ రాజైన పుష్యమి(త్రశుంగుని (ప్రోత్సాహంతో మనుస్ఫృతి వచ్చింది. నందులతో క్షత్రియ 
పాలన లేకుండా చేశాడు మౌర్యులు శూద్రులు బ్రాహ్మణ శూద్రులకు తప్ప మరొకరికి స్థానం 
లేకుండా చేశాడు. అశ్వఘోాషుని కాలానికి బ్రాహ్మణులు రాసిన ధర్మశాస్తాలు చదివి వారి 
దుర్మార్గాలను చూచి వినివుంటాడు. ఫలితమే వజసూచి 

గ్రంథంలో మూడు శ్లోకాలే తనవి. మిగతావన్నీ హిందూ శాగస్తాలలోనివేనని మలయ శ్రీ) 
గారన్నారు. మహాభారతంలో బ్రాహ్మణ వర్గం ఎంతగా దిగజారిపోయిందో తెలుస్తుంది. బంగారం, 
పశువులు రాజులనుండి దానాలు పొందారు. (బ్రాహ్మణులకిచ్చే దానాల గురించి అనుశాసన పర్వం 
ఎక్కువగా వర్ణించింది. భారతకాలానికి బ్రాహ్మణులు వ్యవసాయం, గోసంరక్షణను స్వీకరించారు. 
దొంగలూ, నటులూ, నర్తకులూ కూడావున్నారు. సత్యకాముడు జాబాలి వృతాంతం ద్వారా 
కులమూ గో(త్రమూ కొదు గుణం కావాలి విద్యనేర్చుకోవడానికని తెలుపుతోంది శంకరాచార్యులు 
వక్రభాష్యం చెప్పాడు. ఒకసారి పరివ్రాజకాచార్యులు అనుభవానందస్వామిని తమ ఆశ్రమంలో 
స్టానమీయమని అడిగితే కులమూ గోత్రమూ అడిగారు అద్వైతాశ్రమం వారు గాని శివానంద(శమం 
వారుగాని ఆవిధంగా అడగలేదు. చిన్నవాడివి గనుక జీవితాన్ని అనుభవించాలి అన్నారు. కులంగురించి 
ఒకకధ. రైల్లో ప్రయాణిస్తున్న వివిధకులాల వారు కులాల్ని గురించి (ప్రన్నించుకున్నారు. కాపు 
(బ్రాహ్మణుడు, కమ్మబ్రాహ్మణుడు, విశ్వబ్రాహ్మణుడు భోగం బాహ్మణుడు అని చెప్తుకున్నాక 
అనుమానంతో భోగం (బ్రాహ్మణుడివి ఎలా అయావన్నారొకరు. మా అమ్మ భోగంది నాన్న 
(బ్రాహ్మణుడు అందుకని అన్నాడట. మిగిలిన వారు అవాక్కయారు. వాడు చెప్పిన నిజం మిగిలిన 
వారికి చేదు అయింది 


అశ్వఘోషుని వజసూచి బ్రాహ్మణుడంటే ఎటువంటివాడో తెలియచేసింది. తెలుగు వారికి 
మంచి (గ్రంథం అందించిన రవిచంద్‌ కృషి ఫలించాలంటే అందరూ చదవాలి. చదివించాలి. 


రష్యాలో రైతు 


మిసిమి” వ్యనస్తానక సంపాదకులు డా. ఆలపాటి రవీంద్రనాధ్‌ గారి 
రెండన వంతి సందర్భంగా నాడు 1948లో ఆయన నడిపిన జ్యోతి మానవ థైక 
నుంచి ఈ వ్యాసాన్భి వారి న్మ్మతికి నివాలిగా వునర్ము దైన్తున్నాం. - సంపాదకుడు) 


-జి. వి. కృష్ణారావు 


సాహిత్యంలో వాస్తవిక వాదానికి రష్యన్‌ రచయితలను వెప్పిన తరువాత ఎవరినైనా చెప్పాలి 
అసలు వాస్తవిక వాదం మొదట రష్యన్‌ సాహిత్యంలో పుట్టి, తరువాత (ప్రపంచ సాహిత్యా 
లన్నిటిలోనూ వ్యాపించిదంటే ఏ.మా(త్రం అతిశయోక్తిలేదు వాస్తవిక వాదానికి విశిష్టత ఉత్తమస్థానం 
కల్పించింది, పెంపొందించింది రష్యన్‌ రచయిళలే. 1920 నుంచి పుష్కిన్‌, గొగోల్‌, టర్లనివ్‌, 
టాల్‌స్టాయ్‌, డాన్టావోస్కి చకోవ్‌, గోర్కీ మొదలైన రష్యన్‌ రచయితలు దానికి జీవంపోశారు 


ఈ వాస్తవిక వాదానికి ఆదర్శం కేవలం నిత్యనైమిత్తికాలను వర్ణించుటు కాధు. మానవునిలోవున్న 
పశుత్వాన్ని నైచ్యాన్ని, అజ్ఞానాన్ని ఆరరహి తంగా చిత్రించటంకాదు. సాహిత్యానికి పరమావధి ఉంది 
మాక్సింగోర్కీ అన్నట్టుగా సాహిత్యం మానవుణ్ణి తన్నుతాను అర్దం చేసుకోవటానికి తోడ్సడాలి. 
అతనిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి సత్యం తెలుసుకొందామన్న తహతహలు కలిగించాలి. 
తనలో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని వీటిని సమూలంగా పెకలించటానికి తోడ్చడాలి. తనలోని 
మంచిని తెలుసుకోనేటట్టు చేయాలి. తనలో పశుత్వం మున్నుందుకు లజ్జ, అన్యాయం 
జరుగుతున్నందుకు (క్రోధం, అధర్మాన్ని (ప్రతిఘటించటానికి ధైర్యం, పెంపొందించాలి. 
మానవునిలో నైతిక బలం, సౌందర్య పిపాస, జీవితంపై అనురక్తి కలిగించాలి. 


ఇలాంటి ఆదర్శాలు (ప్రధానమైనప్పుడు, వ్యక్తి, సంఘం వ్యక్తి గుణావ గుణాలు జ్ఞానాజ్ఞానాలు, 
(ప్రవర్తన, భాష సంఘాచారాలు, సంస్థలు, వాటిలోని కీడు, మేళ్ళు, ధర్మాధర్మాలు యధాతధంగా 
స్వీకరించక తప్పుదు. ఇవి క్షణికాలనీ, మాయా కల్పితాలనీ, పురాకృత సుకృతాకృత ఫలాలనీ, 
దైవలిఖిత మనీ, మంచి చెడ్డలకు భగవంతుండుండగా మన కెందుకు లెమ్మనీ ప్రాలుమాలటానికి 
వీలులేదు. వ్యక్తి విశిష్టమైన సంఘమంతా ఆమూలాగ్రం సాహిత్యానికి వస్తువై పోతుంది. 


సంఘంమంటే రష్యాలో నాటికీ నేటికీ అధిక భాగం రైతులే! రైతులేక పోతే 1918 వరకు 
ముప్పాతిక సంఘం లేదనే చెప్పాలి. అందువల్ల సాహిత్యంలో వాస్తవిక వాదం కోసం పోరాడుతూ 
వచ్చిన రష్యన్‌ ధచయితలు తమ రచనలో సర్వసాధారణంగా రైతుకు (ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. 
"పెక్కు కథలలో నాటకాలలో, నవలలో రైతులే నాయకులు. చిన్న రచనలలో రైతులు కనిపింప 
కఫోయినా, వారి స్టితి గతులు, కష్టనిష్పురాలు, సాధక బాధకాలు, గుణావగుణాలు, పరంపరా 
సంబంధగానైనా చితించబఢటుం జరిగింది. 


*౫ శ్రీశ జి.వి. కృష్ణరావు ప్రసిద్ది సాహితీవేత్త, దార్శనికుడు, విమర్శకుడు కీలు బొమ్మల 
రచయిత. ఈరచనను డి. కేశవరావు ఆంగ్రంలోకి అనువదించగా మాక్‌మిలన్‌ కంపెనీ ముద్రించింది 


[ ] | మిసిమి ఫెబ్రవరి 1998 


ఈ వాస్తవిక వాదం రసపుష్టికోసమని యదార్హ జీవితాన్ని తారుమారుచేయడం కాని, తమ 
సిద్దాంతాలకోసం అతిశయోక్తులు తెల్పటంకాని, అభూత కల్పనలు చేయటంకాని, కృ(త్రిమత్వం 
(ప్రవేశ పెట్టుటంకాని జరగలేదు. రైతును వర్ణించినా, కార్మికుల్లో చి(త్రించినా, విద్యావంత్రుళ్లో 
ఉల్లేఖించినా, జమీందారును (ప్రస్తరించినా, అతని వునోవాక్కాయ కర్మలలో గోచరించే 
వాస్తవికత్వాన్ని, దానివల్ల సంఘానికి మానవత్వానికి జరుగుతున్న ఉపకారపకారాలను యధాతధంగా 
చిత్రించారు. 


రష్యన్‌ వాస్తవిక వాదంలో ని విశిష్టత తెలుసుకోవాలంటే మన పూర్వీకుల రచనలను తీసుకొంటే 
తేలిపోతుంది. మన పూర్వకవుల్లోరైతులగూర్చ్భి వ్రాయక పోలేదు. హాలుడు గాధాసప్తశతిలో 
ఎక్కువభాగం గ్రామ జీవితాన్ని గూర్చి (వ్రాశాడు. కేవలం రైతులను గూర్చి వ్రాసిన గాధలు ఇరవైకి పైగా 
ఉన్నాయి. భార్యను కోలుపోయిన రైతును గూర్చి దున్నే దున్నే యెద్దును పోగొట్టుకున్న నిర్భాగ్యుక్ణో 
గూర్చి, తడి పుడకలతో పొయ్యి మండక అవస్టపడే యిల్లాలిని గూర్చి వ్రాశాడు. అయితే మన 
సంప్రదాయం సూచిస్తున్న అర్థాన్ని బట్టిచూస్తే అవి కేవలం శృంగారం ఒలికించడంకోసం వ్రాసిన 
వేగాని మరొకటిగాదు. సంప్రదాయాన్ని ఆవల ఉంచి ఉన్నవి ఉన్నట్టుగా అర్హం చెప్పుకొన్నా రైతు 
మనః (ప్రపంచంలో కాని బాహ్య ప్రపంచంలో కాని జీవన్మాత్రుడుగా నైనా పడే సంఘర్షణ కనిపించదు 
మృచ్చకటికంలో దొంగదగ్గరనుంచి రాజుదాకా చిత్రించాడు. కాని అతని దృష్టి ఒకటే. ఈ 
జీవితమంతా వట్టిమాయ. వట్టి మట్టి బండి తెలుగు సాహిత్యంలో చూదామా, బసవ పురాణం, 
అముక్తమాల్యద, పాండురంగ మహాత్మ్యం రైతు (శ్రమజీవితాన్ని అసలు స్పృశించకపోలేదు. కేవలం 
భక్తికి దైవ దీక్షా (ప్రచారంకోసం రైతుజీవితాన్ని పేర్కొన్నది. అముక్తమాల్యద ఆవు మందలవెంట 
పరిగెత్తే ఆబోతులను, రైతు స్థితిగతులను పేర్కొన్నది. పాండురంగ మహాత్మ్యం పల్రెటూరిజీవి, 
కాపును వర్ణించింది. అయితే కైతు మనస్సును, సంఘంలో అతడు నడిపే జీవితాన్ని, అతని 
సమస్యలను విశదంగా కాని, సూచన (ప్రాయంగా గాని వర్ణించలేదు. 


1830 నుంచి వచ్చిన రష్యన్‌ సాహిత్యం నిత్యజీవితాన్ని, సవుస్యలను కూలంకషంగా 
చిత్రించింది, అసూచనంగా వస్తూవున్నంతమా(త్రాన, దోషాలను వదల్లేదు. అవగుణాలు ఎక్కడ 
ఉన్నా, జమీందారులలో ఉన్నా, విద్యావంతులలో ఉన్నా, కార్మికులలో ఉన్నా, కర్షకులలో ఉన్నా 
కడిగివేసింది. మానవత్వంలో ఉన్న ఉదాత్తతను, సంఘంలో రావలసిన మార్పులను, 
ఉద్దోషించింది. తాను తెలుసుకొన్ని సత్యాన్నిలోకానికి చాటటానికి రష్యన్‌ మహారచయితలంతా 
(ప్రభుత్వం ఆగ్రహానికి గురి కావాలసి వచ్చినా, ఈషణ్యా[త్రం కూడా వెను కంజ వేయలేదు పుష్కిన్‌ 
నిర్బంధానికి లోనయాడు. గోగోల్‌ పుస్తకాలను (ప్రభుత్వం నిషేధించింది. టర్లనీవ్‌ సైబీరియా 
ప్రవాసాన్ని కొంచెంలో తప్పించుకున్నాడు. టాల్‌స్టాయ్‌ (ప్రభుత్వ నిగ్రహానికి పాల్పడ్డాడు. డాస్టివొస్కీ 
ఉరిశిక్షను కొంచెంలో తప్పించు కొన్నాడు. గోర్కీ కారాగారవాసం అనుభవించాడు. 

1830 నుంచి వెలువడిన సాహిత్యం పరిశీలిస్తే కర్షకుడు, కార్మికుడు, మధ్య తరగతివాళ్లు, 


భోగలాలసత్వంలో ఆనాడున్న జమీందారులు కన్నులకు కట్టినట్టు కనిపిస్తారు. గంభీర ఘోషతో 
పరుగులెత్తే జీవిత సము(ద్రం సక్ష్తుభ్ధమహాతరంగాలతో ప్రత్యక్షమౌతుంది. అంత విస్పష్టంగా రష్యన్‌ 


మిసిమి ఫిబ్రవరి 1998 ] [ 1 Mari 


చరిత్ర కూడా ఆ జీవితాన్ని మనకు (ప్రత్యక్షం చేయలేదు. అసలు ఇలాంటి వాస్తవిక వాదానికి 
నాంది (ప్రారంభించింది గోగోల్‌ వుహారచయితలే వీరి రచనలలో కేవలం వాస్తవిక 
వాదంమాకత్రమేకాదు. రొమేంటీ సిజంకూడా మిళితమై ఉంది ముఖ్యంగా గోగోల్‌ తన రచనలలో 
(ప్రభుత్వంలో ఆపాదమస్తకం వ్యాపించి ఉన్న కుళ్లును, రైతులు జమీందారుల క్రింది పడుతున్న 
బాధలను హాస్యాస్పదంగా చి(తించాడు రైతుల బానిసత్వం నిర్మూలించటానికి కత్తి 
రుళిపించాడు 





గోగోల్‌ తన కథల సంపుటిలో రైతుల అజ్ఞానాన్ని, అంధ విశ్వాసాన్ని చాలా హాస్యాస్పదంగా 
చిత్రించాడు వారిమీద ఆవ్యాజానురాగం కలిగించేటట్టు చేశాడు అతని హాస్యానికి రాతి 
(ప్రతిమలైనా కరగిపోవలసిందే. అతని రచనలను అచ్చులో కూరుస్తూ కంపోజిటర్టుకూడా పొట్టు 
చెక్కలయేటట్టు నవ్వుకొంటూ ఉండేవాళ్ళట. దానితో పని చేరుపుగలిగి మేనేజరు వాళ్లను 
కూకలేస్తూ ఉండేవాడు. ఈ రచయితే తరువాత మృతజీవాలు అనే నవలను వ్రాశాడు. అది 
అన్నివిధాల విశిష్టమైనదని చెప్పాలి. వస్తువునుబట్లి, శిల్పాన్నిబట్టి పూర్వం ఇందులోని శిల్పం 
అలంకారశా స్తానికి తీర్చటానికి వీలులేని ఒక మహాసమస్య 


మృతజీవాలు అన్న నవలలోని (ప్రధానవస్తువు యిది. చిద్‌చికోవ్‌ అనే ఒక జమీందారు 
వుంటాడు. అతనికి ఎక్కువ ఆస్తి సంపాదించి తన సమాజంలో అగ్రగణ్యుడు కావాలని కోరిక. 
ఈ కోరిక కలిగేనాటికే దేశంలో అంటువ్యాధులు బయలుదేరి నిస్సహాయులైన రైతులు వేలకువేలు 
చచ్చిపోతారు. అనాటి రష్యన్‌ రైతుకూ, యీనాటి రష్యన్‌ రైతుకూ ఎక్కడా సంబంధం లేదు. 
రష్యన్‌ రైతులు అప్పట్లో మూడు రకాలుగా ఉండేవాళ్లు. కేవలం జమీందారు బానిసలు. వీళ్ళనే 
'సెర్స్‌ అంటారు. వీరూ, వీరుదున్నేభూమి, జమీందారు ఆస్తులే. భూమిని అమ్మినట్టుగానే, 
ఈ బానిసలను అమ్ముకోవచ్చును. భూమికి మనం శిస్తుకడుతున్నట్టుగానే జమీందారులు 
(ప్రభుత్వానికి ఈ బానిసలకని పన్నుకట్టేవారు. పోతే రెండోతరగతివాళ్ళు స్వతం[త్రకర్ణకులు, సాంత 
ఆస్తులు ఉండేవి. అయినా జమీందారుకు లోబడి ఉండవలసిందే, మూడో తరగతి ఉమ్మడి 
సాగు చేసికొనే రైతులు వీళ్ళూ జమీందారులకు లోబడి ఉండవలసిందే. 


కధానాయకుడైన చిట్‌చికోవ్‌ ఈ బానిసలను కొనాలని ఉద్దేశం. (బ్రతికిన వాళ్లను ఉట్టి 
ఉడియంగా ఎవరూ ఇవ్వరు. చచ్చినవాళ్లనైతే తృణమోపణమో యిస్తే తనకు అమ్మివేస్తారు 
వెందుకంటే సెర్‌ఫ్సిపైన జమీందార్టు (ప్రభుత్వానికి పన్నుకట్టాలి. జనాభా లెక్కలు పదిసంవత్సరాల 
కొకసారి కాని తీసుకోరు. ఈ మధ్యలో రైతుబానిసలు (బ్రతికి ఉన్నా చచ్చిపోయినా మళ్ళీ 
జనాభాలెక్కలు తీసుకొనేటంతవరకూ (ప్రభుత్వానికి పన్నుకడుతూ ఉండవలసిదే. చచ్చిపోయిన 
రైతులపై కట్టవలసిన పన్నుబాధ తొలగించుకోటానికి ప్రతి జమీందారు సహజంగా ప్రయత్నిస్తాడు 
(బతికున్న వాళ్లను కొనుక్కొంటే లాభంవుంది, వాళ్లచేత వెట్టిచాకిరీ చేయించుకోవటమో, లేక 
తిరిగి లాభానికి అమ్ముకోవటమో చేయవచ్చును. చచ్చినవాళ్లను కొని ప్రయోజనమేమిటి అన్న 
సందేహం తప్పకుండా కలుగుతుంది. చిట్‌చికోవ్‌ అద్వితీయ (ప్రతిభాశాలి. నామమాత్రపు ధరలకు 
చచ్చిపోయిన రైతుల పేర్లను, వాటికి సంబంధించిన రిజిష్టరు పత్రాలను కొని వాటిని తీసుకువెళ్ళి 


] 
స్టేట్‌ లాండ్‌ లార్డ్‌ బ్యాంకుకు తనఖా పెట్టి పెద్ద మొత్తం పుచ్చుకొని పరారై రష్యాలో మరొక 
రాష్ట్రాంలోనే ఆస్తిపాస్తులు కొనుక్కొని గౌరవంగా బ్రతకాలని ఉద్దేశం. ఈ మహా(ప్రారంభానికి 
కధానాయకుడు బయలుదేరాడు. గవర్నరును తదితర (ప్రధాన ఉద్యోగస్టులను, పెక్కుమంది 
జమీందార్లను సందర్శిస్తాడు. బేరంసంగతి అసలుగుట్టు బయటపడకుండా తగు జాగ్రత్తతో 
ఎత్తుతాడు కాని (క్రమ(క్రమంగా ఆసంగతి చివరికి ఒక్కసారి గుప్ప్తుముంటుంది. చిట్‌చికోవ్‌ 
అకస్మాత్తుగా జారుకొంటాడు. 


ఇదీకథ. అలంకారికులుకోరే కథా నిర్మాణం, విధించే ఆదివుధ్యాంతాలు లేవు. కేవలం 
కథానాయకుడు కలుసుకొన్ని ఉద్యోగస్టులపాత్రలు, జమీందారుల భూమికలు కళ్తకుగట్టినట్టుం 
టాయి. జమీందారునైచ్యం, అమానుషత్వం, లుబ్రత్వం బట్టబయలౌతాయి. రైతులసంగతి 
సాక్షిత్తుగా వ్యజ్యమానము లౌతాయి 


ఈనవల చదువుతుంటే మన పెదవులు నవ్వుతుంచాయి. హృదయం కరుణాతి రేకంతో 
గిజగిజ లాడిపోతుంది. మనకు తెలిసినంతో ఏదో ఒక రసం ప్రతీత మౌతుంది రసంతో రసాంతర 
(ప్రతీతి కావటం అపూర్వం. ఒకే కావ్యం రెండు మూడునాలుగు అర్జాలిచ్చేటట్లు వ్రాశారు కాని, 
ఒకే కావ్యం రెండురసాలు కలిగేటట్టు (వ్రాయలేదు. అలంకారిక శేఖరుడైన పండితరాయలు 
రసాంతర్యానికి కొలది లక్ష్యాలు చూపించాడు కాని, ద్విరస (ప్రధాన కావ్యాలను అతడు పేర్కొనలేదు. 
అసలు అతర్కితోత్సన్నమైన ఆ ప్రతిభతో ఊహించను కూడా ఊహించలేకపోయాడు. 


మొత్తంమీద ఇలా ప్రారంభమైన రష్యన్‌ వాస్తవికవాదం టర్లనీవ్‌, టాల్‌స్టాయ్‌, డాస్ట్రవిస్క్‌, చకోవ్‌, 
గోర్కీ (గ్రిగ్‌రొవిచ్‌, మేరిమార్కోచ్‌ డేనిలి విస్కీ, పినెంస్కీ, రైషెట్‌నికో ల్‌ మొదలైన వారి చేతుల్లో 
పడి మరీ సానలు దేరింది. 


టర్లనీవ్‌ రచన అన్నిట్టోను (ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా రైతుల జీవితాన్ని 
సమస్యలను సృశించటం, చిత్రించటం కనిపిస్తుంది ముఖ్యంగా అతని స్పోర్ట్స్‌ మన్ఫోగోడ్‌బుక్‌ 
అనే కథల సంపుటిలో జమీందారుల క్రింద రైతులు పడుతున్న అవస్థలు చక్కగా కనిపిస్తాయి. 
రచయిత కధాచిత్తుగా జరిగే ఘోరాతి ఘోరాలను వర్షించలేదు నిత్యజీవితంలో రైతులు 
జమీందారులవల్ల పడుచున్న బాధలను వర్ణించాడు. రైతులపై సానుభూతి కలిగించటానికని వాళ్లను 
కొండమీద కూర్చోబెట్టులేదు. జమీందారుల జాతిజాతే జనషాదానవులని చి(త్రించలేదు. ఈ 
అన్యాయానికంతా జమీందారీ విధానంలో ఉందనీ, ఆ విధానం రద్దు కావాలనీ సూచించాడు 


టాల్‌ సాయ్‌ రచనలో, రైతు జీవితాన్ని స్పృశించని రచన లేదనటుంలో అతిశయోక్తిలేదు. 
ముఖ్యంగా రైతు జీవితాన్నే ప్రధాన కథావస్తువుగా తీసుకొని వ్రాసినవాటిల్లో దిమార్నింగ్‌ ఆఫ్‌ 
ఎలాండేడ్‌ (ప్రా(పైటరీ, ది కొసక్సు అన్న నవలలో పోలికుష్కా, బృహత్కథ, ది పవర్‌ ఆఫ్‌ డార్‌ 
నెస్‌ అన్న నాటకం ముఖ్యమైనవి. మానవత్వం, సత్యం, దయా, శౌచం, ప్రేమి, విశ్వకల్యాణం 
అతడు హృదయపూర్వకంగా సాహిత్య కుసుమంతో అర్పించాడు. చిత్తశుద్దిగా ఆచరించాడో, 
విశ్చసాహిత్యంలో ఆజరామర స్టానం సంపాదించాడు. 








మిసిమి ఫిబ్రవరి 1998 క్ష 

అతని ఏ చిన్నరచన తీసుకొన్ని వాస్తవికతత్వ గ్రహణంలో చిత్రణలో ఎంత నిశితత్వం ఉందో 
స్పష్టంగా గోచరిస్తుంది ఉదాహరణకు పోలికుష్కా కథనే తీసుకొండి. భూస్వామిని, సెర్చ్‌ స్వతంత్ర 
కర్షకుడు, ఉమ్మడి సాగుచేసే రైతు జీవితం స్పష్టంగా కనిపిస్తుంది 


భూస్వామికి ఆమె ఎస్టేటు తరపున ముగ్గురు సైనికులను పంపించవలసిందని తాఖీదు వస్తుంది 

ఇద్దరు దొరుకుతారు. మూడో మనిషి దొరకడు. ఆ మూడో మనిషిని రైతులలో నుంచి ఏరి 
అయినా పంపించాలి. లేదా స్వతంత్రంగా ఉంటున్న రైతు కుటుంబాలలోనుంచి ఒకరిని ఏరి 
పంపించాలి. డిట్‌ లోవ్‌ కుటుంబంలో యుద్దానికి పోదగిన కుర్రవాళ్ళు ముగ్గరుంటారు తతిమ్మా 
కుటుంబాలన్నీ ఒంటి సంసారాలు. లేకపోతే మగవాళ్లు ఇద్దరు ఉంటారు ముగురున్న కుటుంబాన్ని 
వదలి ఇద్దరున్న కుటుంబంలోనుంచి మనిషిని పంపించటం ఏమి ధర్మం? అందువల్ల డట్లోవ్‌ 
కుటుంబంలోనుంచి ఒకర్తిని పంపించాలి లేదా భూస్వామిని తన క్రింద రైతులలో ఒకరిని 
పంపించాలి 


భూస్వామిని హృదయం చాలా మెత్తనిది లెండి. ఎవరికీ తాను స్వయంగా అపకారం చేసి 
పాపంకట్టుకోవటం ఇష్టంలేదు ఆమె రైతులలో పోలికుష్కా అనే వ్యర్హుడొకడున్నాడు వాడు 
(త్రాగుబోతు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. వాణ్ణి (క్రిందటి రోజుననే క్షమించింది. బైబిల్‌ 
చెప్పిన ధర్మసూ|త్రాలు బోధించింది ఎలా పంపిస్తుంది. పైగా అతనికి భార్య, అయిదుగురు పిల్లలు. 
వాళ్లో పంపిస్తే సంసారం అఘోరించరూ? అందువల్ల దయా(ర్ర హృదయులైన భూస్వామిని తన 
మేనేజరునే ఎవరినో ఒకరిని చూచి పంపించమంటుంది. మేనేజరు మూడో మార్గం సూచిస్తాడు. 
ఖరాయబిల్సు చెల్లిస్తే మరొకళ్ణ సైన్యంలోకి పంపించవచ్చు నంటాడు. మేనేజరు నిర్ణయానికి ఆ 
సమస్యను వదులుతుంది. 


తరువాత పోలకుష్కాను పట్టుణంలో ఒక వర్తకుడు 1500 వందల రూబిల్సు ఇవ్వవలసి వుంటె 
ఆ మొత్తం తెమ్మని పంపిస్తుంది. లాటరీ (ప్రకారం డటోద్‌ రైతు తన తమ్ముడి కొడుకును యుద్దానికి 
పంపించవలసి వస్తుంది. పాపం సైన్యం లోకి పోవలసిన ఆ నిర్భాగ్యుడుకి అంతకు ముందు కొలది 
రోజుల క్రిందటే పెండ్రయింది. వాడి అవస్త చెప్పటానికి వీలులేదు అతడు పెదతం[డిని తిడతాడు. 
పిసినిగొట్టుఇంటాడు. తం(డ్రి తన కొడుకును సైన్యంలోకి పంపక తం(డిలేని తన్ను 
పంపుతున్నాడంటాడు నిజానికి డట్లోవ్‌ వద్ద కాస్తోకూస్తో డబ్బు ఉంది. దాన్ని తమ్ముడు 
కొడుకును విడుదల చేయించటానికి వినియోగిస్తే కుటుంబం ఏమిగాను. పెండ్లి కావాలసిన 
కొడుకున్నాడు. ఇంట్లో తిన వలసిన వాళ్లు అయిదుగురున్నారు. పొలం పండుతుంది ఎండుతుంది. 
ఎలా జరగాలి. అందువల్ల అతడు తమ్ముడుకొడుకును విధిలేక సైన్యంలో చేర్చించటానికి ప్రక్కన 
ఉన్న పట్టణానికి తీసుకు వెళ్టుతాడు 


పోలికుష్మె_ వర్తకుడివద్ద డబ్బుము ద్ర శుద్దిగా పుచ్చుకుని ఆడబ్బు కవరు చినిగి పోయిన టోపీలో 
దూర్చి భూస్వామి వద్దకు గు(ర్రపుబండీలో తిరిగివస్తూంటాడు. మరీ ఊరిదగ్గరకు వచ్చి 
డబ్బుకోసంటోపీ తడువుకుంటే కనిపించదు. ఇంటికి వెళ్లటానికి ముఖం చెల్లదు. మళ్లీ గుర్రాన్ని 
వెనక్కి తిప్పి వచ్చిన దారంతా రోజులా వెతుకుతాడు. కనిపించదు 


(9 ) రాణాతాతా 


మరునాడు పోలికుష్కా యింటికి చేరుకుంటాడు భార్య చూడకుండా అతడు ఉరి పోసుకొని 
చచ్చిపోతాడు ప్రక్కవాళ్రైవరో పనిమీద లోపలికి వెళ్లి అతని శవాన్ని చూచికేకవేస్తారు. నీళ్ల తొట్టిలో 
పసిపిల్లను స్నానం చేయిస్తున్న భార్య ఈ సంగతి తెలిసి చేతిలో పిల్లను నీళ్లతొట్లోనే వదలి భర్తశవం 
దగ్గరకు వస్తుంది పసిపిల్ల నీళ్లతాట్లో పడి చచ్చిపోతుంది. భూస్వామిని ఆదరాబాదరా వచ్చి చచ్చి 
పోయిన ఆ శిశువును, పోలికుష్కానుకళ్లారచూడలేక యింట్లోకి తిరిగి వెళ్లిపోతుంది 


డట్టోవ్‌ తమ్ముడికొడుకును ఆఫీసులో అప్పగించి యింటికి వస్తూవుంటే డబ్బు 
సంచికనిపిస్తుంది. దానిమీద చిరునామాను ఎవరిచేతనో చదివించుకొని భూస్వామిని డబ్బని 
తెలుసుకొంటాడు నేరుగా ఆమె యింటికి వెళియివ్వటానికి ప్రయత్నిస్తాడు. ఆ పాపిప్టిడబ్బే కదా 
యింతచేసింది నా కక్కరలేదు అది నీవే తీసుకొమ్మని యజమానురాలు చెబుతుంది. 


డట్టావ్‌ ఆ డబ్బు తనకేనని నిర్దారణ చేసుకొన్న తరువాత ఇంటికి పరిగెత్తుతాడు మరునాడు 
(ప్రాద్దున్నే 400 రూబిల్సు ఇచ్చి వురొకడ్డో సైన్యంలో చేర్పించి తవుడు కొడుకును 
విడిపించుకొస్తాడు. 


ఇందులో భూస్వామిని వ్యక్తిగతంగా నిందించింది ఏమీ లేదు. జమీందారు వర్గంవారి నీతిలోని 
నైచ్యాన్ని టాల్‌స్టాయ్‌ సుస్పష్టం చేశాడు. డట్‌ లోవ్‌ కంటె భూస్వామిని ఏవిధంగా ఉత్తమురాలు? 
నిజంగా మొదట్లోనే 400 రూబిల్సు తనవికాదని యిచ్చివేసి ఉంటే పోలికుష్కా అతని పసిపాప 
చచ్చిపోయి ఉండేవాళ్లుకాదు పైగా డట్‌లవ్‌ కుటుంబంలో అలజడి ఉండేది కాదు. తీరా 
భూస్వామిని ఎమన్నా ఒడ కట్టుకొన్నాదా అంటే ఆదీ లేదు 1500 రూబిల్సు వదులుకొంది. 


ఈ రచనను బట్టి రష్యన్‌ రచయితలు వాస్తవికవాదంలో ఏమెట్టుకు వెళ్తారో, స్పష్టంకాకపోదు. 
1861 సెర్ఫొడం రద్దయినదంటే యీ రచయితలే కారణం అనడంలో అతిశయోక్తిలేదు. 


విషానంతరం కూడా రైతును ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. ఉమ్మడి వ్యవసాయంలో 
ఎన్నొ ప్రశ్నలు బయలు దేరాయి వాటిని రైతులు ఎలా ఎదుర్కొన్నారో షోలొకోవ్‌ కై(ట్‌ స్లోస్‌ 
తిఖిడాన్‌'* అనే నవలలో చిత్రించాడు. 


తరువాత మొన్నటి (ప్రపంచ సంగ్రామంలో ఫౌజా దురాక్రమణను రష్యన్‌ రైతులు ఎలా 
(ప్రతిఘటించారో ఇం ద్రధనస్సులాంటి నవలలు, ముసలి అవ్వవంటి కథలు చాటుతున్నాయి. 


సాహిత్యం బాగుపడాలన్నా, సంఘం పరాకోటికందుకోవాలన్నా వాస్తవికవాదం అత్యంత 
ప్రధానం రైతు కార్మికుడు విద్యావంతులు వీళ్ల జీవితాలు సమగ్రంగా, నిశితదృష్టితో చిత్రించటం 
అవసరం, ఇంతకువినా అభ్యుదయానికి మార్గం లేదు 


- ఆల్‌ ఇండియా రేడీయోవారి అనువుతిన. 


జీసస్‌ క్ర.పూ.12 వ సంవత్సరంలో జన్మించాడు? 


- మిసిమి వర్క్‌షాపు 

(ప్రస్తుతం లెక్కల (ప్రకారం రాబోయే శతాబ్రంలోకి, అంటే 21వ శతాబ్రంలోకి, అప్పుడే 12 

సంవత్సరాలు ముందుకు చొచ్చుకుపోయాము అంటే మనం ఇప్పటికే 2009వ సంవత్సరంలోకి 

ప్రవేశించాం అన్నమాట క్రీస్తు అందరూ నమ్ముతున్నట్లు కాక, (క్రీ.పూ.12వ సంవత్సరంలో 
జన్మించాడని ఇటలీకి చెందిన ఖగోళవేత్త లెక్కలు గట్టి తేలుస్తున్నాడు. 


ఒక (ప్రక్క పాశాత్య (ప్రపంచం 1998 సంవత్సరానికి మొన్న జనవరి 1న స్వాగతం 
పలుకుతుండాగా, పొఫెసర్‌ గియోవన్ని బరట్టా అనే శాస్త్రజ్ఞుడు ఆగస్టస్‌ చక్రవర్తి కాలాన్ని 
బెతల్‌హామ్‌ నక్షత్ర అవతరణ కాలాన్ని, సంప్రదాయ ఆలోచనకు విరుద్దంగా తిరగ రాశాడు 2000 
సంవత్సరం రానూ వచ్చింది. పోనూ పోయింది. ఇప్పుడు మనం 2009 సంవత్సరాంతంలో 
ఉన్నాం. 2010 సంవత్సరంలో (ప్రవేశించనున్నాం 


(క్రీస్తు జనన తేదీని (ప్రశ్నించడం ఇదే మొదటి సారికాదు మామూలుగా అందరూ అనుకొనే 
దానికంటె (క్రీస్తు ఏడు సంవత్సరాలు ముందు పుట్టాడని పదిహేడవ శతాబ్రికి చెందిన జాన్‌ కెప్పర్‌ 
చెప్పాడు జ్ఞానులకు, గొజ్ణాల కాపరులకు జీసస్‌ జన్మస్టలానికి దారి చూపిన బెతల్‌హామ్‌ నక్షత్రం 
గురించి సువార్తలలో పేర్కొన్న సమయం మీద ఎంతో పండిత చర్చసాగింది. ' “నేను ఎన్నో ఏళ్ళుగా 
పరిశోధనలు సాగించాను. బైబిల్‌ మూలాలకు వెళ్ళాను. రోమ్‌ చరిత్రను అధ్యయనం చేశాను 
ఖగ్‌ళాన్ని పదిశీలించాను. ఫలితంగా నేను (క్రీస్తు జననానికి సంబంధించి క్‌త్త సాక్ష్యం 
సేకరించగలిగాను'' అని రోమ్‌ గ్రహవేధశాలకు చెందిన ఆచార్య బరట్టా (55) చెబుతున్నారు. 
కీ.శ ఆరవశతాబ్రిలో డయోనిసియస్‌ ఎక్సిగుస్‌ ( ఆంగ్రంలో ఇతనిని డెనిస్‌ ది లిటిల్‌ అంటారు) 
అనే సిధియన్‌ సన్యాసి (S6ythian Monk) పెద్ద కీలకమైన తప్పిదం చేశాడు. ఇతడు గొప్పుగణిత 
వేత్త. అందుకని ఇతనిని (ప్రధమ పోప్‌ జాలాసియస్‌ (66125115) మత సంబంధమైన చారిత్రక 
పత్రాలను ఒక క్రమంలో అమర్శిపెట్టవలసిందని కోరాడు. కాని ఇతడు 496 AD లో, రోమ్‌ 
వచ్చేటప్పుటికే పోప్‌ మరణించాడు. ఇతడు 525 AD లో, ఇప్పుడు ప్రపంచమంతా ఆమోదించిన 
పంచాంగాన్ని (కాలెండర్‌ని) తయారుచేశాడు. ఈ కాలెండరు తయారు చేయడంలో డెనిస్‌ 
“సున్ని” సంవత్సరాన్ని, అంటే క్రీ పూ. ఒకటికి (క్రీ.శ ఒకటికి మధ్య సంవత్సరాన్ని (180 1 
A.D. ల మధ్య కాలాన్ని), పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాదు, ఆక్షేవియస్‌ పేరుతో రోమన్‌ 
సింహాసనాన్ని అధిరోహించిన రోమన్‌ చక్రవర్తి ఆగ్యస్టస్‌ పాలనా కాలంలో నాలుగు సంవత్సరాలను, 
31-27 BC కాలాన్ని వీస్మరించాడు. ఆగస్టస్‌ తరవాత సింహాసనం ఎక్కిన అతని మారుతండ్రి 
(Stepfather) టైబెరియస్‌ (TIbeErIU5) పాలనలోమొదటి రెండు సంవత్సరాలను వదిలివేశాడు. 
టైబరియస్‌ 14 AD లో చనిపోయాడు. 


ఈ విధంగా అతడు ఏడు సంవత్సరాల కాలాన్ని వదిలిపెట్టి చేసిన తప్పిదం కొప్లెర్‌సిద్దాంతాన్ని 
బలపరుస్తుందని ఆచార్య బరట్టా చెబుతున్నారు. 


అంతేకాదు, కెస్టెర్‌కున్న ముఖ్యాధారం - సెయింట్‌ మాధ్యూ వర్ణన (ప్రకారం అతడు 


mC ] ర 


గుర్తించిన బెతల్‌హామ్‌ నక్షత్రం 7 80 లో గురువు, శనిల సంయోగాన్ని సూచిస్తుందని కొప్టైర్‌ 
భావించాడని బరట్టా అంటున్నాడు. కాని కెప్లెర్‌ లెక్కలన్నింటిని బరట్లా తిరిగి పరిశీలించాడు. 
అందులో ఇతనికి అనేక తేడాలు కనిపించాయి. కాని బరట్టా లెక్కలన్నీ మిధునరాశి సింహరాశుల 
మధ్య అతి (ప్రకాశవంతమైన నిప్తులుగక్కుతూ “పయనించి'' నక్షత్రాన్ని సూచించాయి ఇదె 
(క్రీపూ 12 లో కనిపించింది. కాని వాస్తవానికి అదొక తోకచుక్క ఈ తోకచుక్కను ఆకాలపు చైనా 
ఐరోపా ఖగోళజ్ఞులు గూడ గుర్తించారు 


(గీకు చరిత్రకారుడు &౦ మూడవశతాబ్దంలో కాసియస్‌ డియో రాసిన తన 80 సంపుటాల 
చరిత్ర '“రోముచరిత్రి' లో ఒకమండుతున్న తోకగలి గిన ఒకతోకచుక్క క్విరినియస్‌ (QUirnInius) 
బెసల్హా, బర్వాచో (56552112, 8గ0210) లు దౌత్యవేత్తలుగా ఉన్న సమయంలో కనిపించింది. 
అది చాలా రోజులు అలాగే ఉందని రాశాడు. ఈ తోకచుక్కను కొంతమంది హాలె (Halley) 
తోకచుక్కగా చెప్పారు. దీనిని మొదట 240 BC లో రికార్డుచేశారు. 


అయితే బరట్టా తను చెప్పిందే వేదం అనడంలేదు. పూర్తి సత్యం ఇదే నని నేను చెప్పలేను. కాని 
నాకు లభించిన ఆధారాలన్నీ క్రీస్తు 12 80 లో జన్మించాడని సూచిస్తున్నాయి. ముఖ్యవిషయం 12 
BC లో అతి కాంతివంతమైన పయనించే నక్షత్రం, మిధున సింహరాశుల మధ్య కనిపించడం. 
మనం నమ్ముతున్నదాని కంటె క్రీస్తు 12 సంవత్సరాలు ముందు పుట్టాడంటే ఆయన పవిత్రతకు 
ఏ మాత్రం భంగం కలగదు. దీనివలన మన పంచాంగాలు మారవు. “ఏది ఏమైన, పండితులు, 
ఖగోళజ్ఞులు ఏమి చెప్పినా, 2000 సంవత్సరం మూడవ సహస్రాబ్దానికి నాంది'', అని వాటికన్‌ 
అధికారులు వాకొంటున్నారు. 


Before and After (Noon) Falls the Shadow 


It is incorrect to use 'a.m.' or 'p.m.' after '12' when we mean 
noon or midnight, writes Charles Newton. 


Itis hoped that there were at least some new year resolutions to make fewer 
errors in English than 1n the preceding year. In a questionnaire to readers on New 
Year resolutions, a newspaper asked what they would be doing at "12 a.m. on 
December 31". A newspaper should know that "12 a.m." or "12 p.m." 15 an 
absurdity. "12" can be only one of two things: midday or midnight. 


The letters, "a.m." stand for “ante meridiem", which 15 a Latin term for 
"beforenoon". Since "12" itself is “"noon","12a.m." is an obvious contradiction. 
The letters, "p.m." stand for “post meridiem" (after noon) - which is vague and 
also fallacious because what 15 meant is "12 midnight". Only a second after 
midnight of 31 December-1 January will be the New Year. That time will be 
written as "12.01 a.m.", which would be as close to accuracy as practicable. 





Czeslaw Milosz 


“who, with an uncompromising lucidity, expresses the 


condition of man exposed to a world of severe conflicts" 


1980 Nobel Prize in Literature 


MISIMI/ Nw RANI Regd No 45042/90 Telugu Monthly, Hyderabad-500 020 Postal Regd No. H/SD/191 


Ye Se Ly 
Ww క శో 
ఖల్‌ 


జ pt + 
ya 
pr Ry 


| 


4 


క + 

shy rd 
Wry 

| A 


' 
“ys 


w 


ఆంాలణల్లి) 





1/1514/మిసిమి RNI Regd. No. 45042/90 Telugu Monthly, Hyderabad-500 020. Postal Regd. No. H/SD/191. 





fa / fr RE. 
Geis ర hy Wy ఖే రి స! జు | 
( of 





ళీ శే 


-౧డ్రల్తాలా 


MIR స నంట 

"for his novels and short stories, in which the fantastic and 

the realistic are combined in a richly composed world of 
imagination, reflecting a continent's life and conflicts" 


